నకలు 


ఉతంబరు 27 - 29, 2౦12, అరువతి 








ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు 
ప్రసాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి తెలుగు విశ్వవిద్యాలయం 


012014 ౧౫2౮6 


లఘు గ్రంథాలు 


తెలుగు విమర్శ - వీరిణామం 


డౌ. ద్వానాశాస్త్రి 





27-29 డిసెంబర్‌, 2012, తిరుపతి 





నల 


పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం 
హైదరాబాద్‌ 


తెలుగు విమర్శ - పరిణామం 


రచయిత ఏ దా. ద్వానాశాస్త్రి 
131%; - 81-86078-360-9 


(ర్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


ప్రచురణల సంఖ్య: 502 


వెల : ఈూ. 20/- 
ప్రతులసంఖ్య : 5000 

ముద్రణ : డిశంబరు, 2012 
ప్రతులకు :. సంచాలకులు 


ప్రచురణల విభాగం, 
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, హైదరాబాద్‌ - 500 004. 


ముద్రణ : ఆర్‌.కె.ప్రింటర్స్‌, నాంపల్లి, హైదరాబాదు. 





నాంది 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక్క వేదిక పైకి తీసుకు వచ్చేందుకు, 
తెలుగు ప్రభలను దశదిశలా వ్యాపింపజేసేందుకు రాష్ట ప్రభుత్వం 2012 డిసెంబర్‌ 
27 నుండి 29 వరకు ఏడుకొండలవాడి ఆవాసమైన తిరుపతి పుణ్య క్షేత్రంలో అత్యున్నత 
స్థాయిలో తెలుగు మహాసభలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ఇతర 
దేశాల్లోనూ ఉన్న తెలుగు వారందరూ పరస్పరం భావ వినిమయం చేసుకోవడానికీ, 
తెలుగువారు తమ గత చరిత్రను సంస్మరించుకుంటూ, ఉత్కృష్టమైన భవిష్యత్తును 
నిర్మించుకోవడానికో ఈ మహా సభలు ఎంతగానో దోహదం చేస్తాయని మేము 
విశ్వసిస్తున్నాం. 

తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగి 37 సంవత్సరాలు గడిచాయి. అయితే 
ఇంతవరకూ ఏ రాష్ట ప్రభుత్వం ప్రపంచ మహాసభలను నిర్వహించడానికి చారవ 
చూపలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రజాజీవితాన్ని ఎలా 
మెరుగుపరచాలీ, తెలుగు వారి వైభవాన్ని ఎలా పరిరక్షించాలీ అనే దృష్టితో పనులు 
చేపడుతోంది. తెలుగువారి నిర్వహణ సామర్దాన్ని ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సులో 
కూడ ప్రభుత్వం నిరూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ తెలుగు మహాసభలను 
నిర్వహించడానికి సమాయత్తమైంది. 


ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక 
పరిణామాలు సంభవించాయి. వీటి నేపథ్యంలో బహుభాషా దేశమైన మన భారత 
దేశంలో తెలుగు భాష్క సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు మొదలైన విషయాల్లో 
జరిగిన కృషి గురించి, జరగవలసిన కృషి గురించి మనం చర్చించవలసింది ఎంతో 
ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన తెలుగు భాష ఉనికిని కోల్పోకుండా 
పరిరక్షించేందుకు, తెలుగు బెన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు రాష్ట ప్రభుత్వం కృత 
నిశ్చయంతో ఉంది. నిత్యం ప్రజల హితం కోరి, ప్రజల అభీష్టాలను నెరవేర్చేందుకు, 
తెలుగు జాతి దేశ విదేశాల్లో తలెత్తుకు తిరిగేలా చేసేందుకు అవిరళ కృషి చేస్తున్న మా 
ప్రభుత్వం, తెలుగు తేజం కాంతులు వెదజల్లేలా ఈ మహోజ్వలమైన సభల నిర్వహణకు 
పూనుకొంది. ఈ సభలలో సదస్సులు, తెలుగు వారి కళా ప్రదర్శనలు, చేతివృత్తుల 
ప్రదర్శనలు, లలితా కళా వైభవాన్ని చాటే కార్యక్రమాలు, రాష్ట్రేతర, విదేశాంధ్రుల 
సమావేశాలు, మొదలైన ఎన్నో అంశాలతో పాటు పుస్తక ప్రచురణ కూడ పెద్ద ఎత్తున 
చేపడుతున్నాం. అందులో భాగంగానే ఈ లఘుగ్రంథాల ప్రచురణ జరుగుతుంది. 


ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ మహాసభల సందర్భంగా ప్రచురించే 
లఘు [గ్రంథాలు పాఠకుల ఆదరణ పొందగలవని ఆశిస్తున్నాం. 


మ 
త్వ ట్రైళూ రష 
(ఎన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్ది) 

ముఖ్యమంత్రి 


ఇందనం? కొసం 
చరం న్‌ వ్‌ 2921 
ప్యాలం : పధుచహయళం వం. ఏకవచన? 
విజ్య :భతంపైపడకలిర్తడ 


క ముల్‌ పంరాతిత.. 5: జ 24 
అనావలం కం? సందున క వింటున తంాశముర్దా! కే కంలనాద. 
షిరాంంు క య నంటు ఈ కాన ఈఏ... “కీర న! 
చలల యీ లంజ సొతరంకుూ మ టే 
ఇస్తా సాలా. 








ప్రస్తావన 


తెలుగువారు తెలుగు నేలపై 3౩7 ఏళ్ళ విరామం తర్వాత చేసుకుంటున్న పండుగ 
ప్రపంచ తెలుగు మహాసభలు. మన సంస్కృతిని నలుదిశలా వ్యాపింప జేస్తున్న తెలుగు 
వారందరూ ఒక్కచోట చేరి, తెలుగు దనాన్ని పంచు కునేందుకు, తెలుగు పరిమళాలు 
వెదజల్లేందుకు ఉద్దేశించిన సన్నివేశం ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు వారి 
సంస్కృతి బహుముఖీనమైంది. అందులో భాష. సాహిత్యం, చరిత్ర, లలితకళలు, 
జానపద, గిరిజన విజ్ఞానం వంటి ఎన్నో అంశాలున్నాయి. వీటన్నిటి గురించి 
విశ్లేషించుకుని, వాటిని పరిరక్షించడం, పోషించడం, పరివ్యాప్తి చేయడం ప్రభుత్వం 
తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్నది. 


ఈ బృహత్తరమైన బాధ్యతని నెరవేర్చే సంకల్పంలో భాగంగానే “ప్రపంచ తెలుగు 
మహాసభల” నిర్వహణకు ప్రభుత్వం నడుము కట్టింది. అతి తక్కువ వ్యవధిలో అత్యంత 
సమున్నత స్థాయిలో తలపెట్టిన ఈ మహాసభలకు దేశ విదేశాల నుంచి తెలుగువారు 
స్వాగతం పలుకుతున్నారు. అత్యధిక సంఖ్యలో ఈ సభల్లో పాల్గొంటున్నారు. 


తెలుగు వారందరూ ఒక్కచోట సమకూడి, తమ గురించి చర్చించుకుని, 
భవిష్యత్తుకు బాటలు వేసుకునే క్రమంలో మన గురించి మనం మరోసారి 
తెలుసుకునేందుకు, వివిధ రంగాల్లో మనం సాధించిన దాన్ని పునశ్చరణ చేసేందుకు 
ఈ సభల సందర్భంగా సదస్సులు, లఘుగ్రంథాల ప్రచురణ, ప్రత్యేక సంచికల ముద్రణ, 


వివిధ అంశాల్లో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్వాటు చేయడం 
జరుగుతున్నది. 


తెలుగువారిది ఘనమైన చరిత్ర, అత్యున్నత సంస్కృతి. అయితే కాలంతో పాటు 
అభివృద్ధి పథంలో నడుస్తున్న తెలుగువారు ఎప్పటి కప్పుడు తమ సంస్కృతిలోకి కొత్త 
నీరును ఆహ్వానించడం సహజం. ఈ “పాతకొత్తల మేలు కలయికే” ఒక జాతిని 
నిత్యచైతన్యంతో నింపుతుంది. ఈ విధంగా కొత్త దనాన్ని ఆహ్వానిస్తూనే, మన గతవైభవాన్ని 
విస్మరించకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ ఈ ప్రపంచ 
తెలుగు మహాసభల్లో చర్చకు రానున్నాయి. అందరం కలిసి, తెలుగుదనాన్ని 
పరిరక్షంచుకునే ప్రయత్నం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. 

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని తెలుగువారి భాష సాహిత్యం, సంస్క తి. 
పౌరజీవనం తదితర అంశాలపై లఘుగ్రంథాలను నిష్టాతుల చేత రచింపజేసి ప్రచురించే 
గురుతర బాధ్యతను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, తెలుగు అకాడమీ, 
రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వర్తిస్తున్నాయి. తెలుగు ప్రజలు కలకాలం ఉపయోగించుకునే 
విధంగా ఈ పుస్తక ప్రచురణ జరుగుతోంది. వీటిని పాఠకులు, తెలుగు భాషాభిమానులు, 
పండితులు ఆదరిస్తారని విశ్వ సిస్తున్నాను. 


. కశత శహనాలే 
(వట్టి వసంతకుమార్‌) 


ప గ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 


భూయ ౨౦0%! 58540106౬6 1560౮6 ౮౧౫10511) 





ఆచార్య ఎల్లూరి శివారెడ్డి లలిత కళాక్షేత్రం, 
ఉపాధ్యక్షులు పబ్లిక్‌ గార్దెన్స్‌, 


నివేటీన 'హైదరాబాద్‌-500 004. 


ఇన్నేళ్ళ తరువాత ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం తెలుగు భాషా 
సాహిత్యాభిమానులకు, సంస్కృత ప్రియులకు, వివిధ రంగాలలో నిష్టాత్తులైన మేధావులకు 
ఆనంద ప్రదమైన అంశం. 1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ఉత్తేజం తోనే 
1985లో పొట్టి శీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆవిర్భవించింది. తెలుగు విశ్వ 
[ద్యాలయం ఈ రాష్ట్రంలోను, భారత దేశంలోను, విదేశాలలోను ఎన్నో సభలు, సమావేశాలు 
నిర్వహించింది. భాషా సాహిత్య సంస్కృతుల్ని దృష్టిలో ఉంచుకొని అనేక (గ్రంథాలను 
వెలువరించింది. తెలుగు విశ్వ విద్యాలయం అప్పటి సాహిత్య అకాడమీ నిర్వహించిన 
పాత్రను చాలా వరకు బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నది. విస్తరణ సేవా విభాగాన్ని అకాడమీల 
విభాగంగా మార్చి దానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నది. నిధుల కొరత 
వల్ల కొన్ని కార్యక్రమాలను అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాం. 

ఈ నాలుగవ ప్రపంచ మహాసభల సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం తన 
వంతు బాధ్యతను స్వీకరించింది. భారత దేశంలో పదిచోట్ల సన్నాహక సభలు ఇప్పటికే 
అధిక భాగం నిర్వహించింది. 1975లో మహాసభల సందర్భంగా ప్రచురించిన 30 లఘు 
(గ్రంథాల్ని పునర్శ్ముద్రిస్తున్నది. మరొక 50 గ్రంథాలను ప్రత్యేకమైన అంశాలమీద రాయించి 
ఈ మహాసభల సందర్భంగా విడుదల చేస్తున్నది. ఆయా రంగాలలో నిష్టాత్తులైన వారిచేత 
ప్రామాణిక (గ్రంథాలను రాయించాలన్నది మా విశ్వ విద్యాలయం ఆశయం. నిజంగా 
ఇంత స్వల్ప సమయంలో గ్రంధ రచన చేసి సహకరించిన రచయితలకు మా ధన్యవాదాలు. 
ఈ [గ్రంథాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి 
గౌరవనీయులు మాన్యశ్రీ నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి, సాంస్కృతిక శాఖామాత్యులు, 
మాన్యశ్రీ వట్టి వసంతకుమార్‌ గారికి, సంబంధిత ప్రభుత్వాధికారులకు మా విశ్వవిద్యాలయం 
పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరంపరలో “తెలుగు విమర్శ-పరిణామం” 
అనే అంశం మీద చిరుపొత్తాన్ని సకాలంలో వ్రాసి యిచ్చిన డా. ద్వానాశాస్త్రిగారికి 
ధన్యవాదాలు. గ్రంథముద్రణ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉన్న ఆచార్య సి. మృణాళిని 
గారికి, ఆచార్య డి. మునిరత్నం నాయకుడు గారికి అభినందనలు. 


విషయ సూచిక 


1. . విమర్శ అంటే....? క్షే 
2, తొలిదశ ర్‌ 
83. వికాస దశ 12 
4 ప్రాచీన సాహిత్య విమర్శ 16 


రస సిద్ధాంత విమర్శ - ఆలంకారిక విమర్శ - 
రీతి గుణాత్మక విమర్శ ధ్వని సిద్ధాంత విమర్శ - బెచిత్య దృక్పథ విమర్శ 
5. ఆధునిక సాహిత్య విమర్శ (పాశ్చాత్య ప్రభావం) రు 
[గ్రంథ విమర్శ - గ్రంథ పరిష్కార విమర్శ - చారిత్రక విమర్శ 
సాంఘిక విమర్శ - మనో వైజ్ఞానిక విమర్శ - కవి జీవిత విమర్శ 
తులనాత్మక సాహిత్య విమర్శ కళా సౌందర్య దృక్పథ విమర్శ మార్క్సిస్టు 
విమర్శ - రూపవాద విమర్శ - అభిరుచి విమర్శ, ప్రతీక వాద విమర్శ 
6. తెలుగులో ప్రతి విమర్శ 40 
7. ఉద్యమ విమర్శ 45 
జాతీయోద్యమ విమర్శ - భావ కవిత్వోద్యమ విమర్శ 
అభ్యుదయ ఉద్యమ విమర్శ - హేతువాద విమర్శ -దిగంబం కవిత్వ 
విమర్శ - విప్లవోద్యమ విమర్శ - స్త్రీవాద విమర్శ 
దళితవాద విమర్శ - ముస్తింవాద విమర్వ - ప్రాంతీయ వాద విమర్శ 
8 ప్రక్రియా విమర్శ 71 
కవిత్వ విమర్శ - కథా విమర్శ - నవలా విమర్శ - నాటక విమర్శ 
మరికొన్ని ప్రక్రియా విమర్శలు - పత్రికా విమర్శ - పరిశోధనాత్మక విమర్శ 


9. సహృదయ విమర్శ 98 
10. పరిశిష్టం 101 
11. సమాపనం 104 


12. అనుబంధం 1,2,3 105 


అవతారిక 


తెలుగు విమర్శ - పరిణామం” అనే ఈ చిన్న పుస్తకంలో తెలుగు సాహిత్య 
విమర్శ ఆవిర్భావ, పరిణామ వికాసాలను వివరించే ప్రయత్నం చేశాను. సాధ్యమైనంతవరకు, 
గుర్తున్నంతవరకు దేనిని వదలలేదనుకుంటున్నాను. చిన్న చిన్న నలుసులు ఉంటే 
ఉండవచ్చు. అయితే నాకు నియమించిన పరిధిలో మంచి ప్రయత్నం చేశానని 
భావిస్తున్నాను. సహృదయులే ప్రమాణం. 

ఈ లఘు రచనకి ఎన్నో పుస్తకాలు దోహం చేశాయి. మిత్రుల్ని సంపద్రించాను. 


య 


ఆయా పుస్తక రచయితలకి, మిత్రులకీ నమస్కారాలు. 


అసలు దీనికి కారణం నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ. ఆ 
సందర్భంగా ఈ రచన ఓఒయడానికి అవకాశం కల్పించిన పొట్టి శ్రీరాములు తెలుగు 
విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి, సమన్వయకర్త ఆచార్య 


మునిరత్నం నాయుడు గారికి కృతజ్ఞతలు. 
-ద్వానా శాస్త్రి 


012014 ౧౫2౮6 


దా॥ ద్వానాశాస్త్రి | 


1. విమర్శ అంటే....? 

“నన్నయ్య వైదికా? నీయోగా?” 

“కృష్ణుడికి మీసాలుందెనా?” 

“గండ్రతనం కవిత్వం అవుతుందా? వటవటవదరుట వాచానైపుణ్యమగునా? 
అసూయా పిశాచావిష్టుడు కవియా? 

“ఈ కవిత్వమందు ప్రయోగించు పదములు సంపూర్ణముగ తెలిసికొనుట 
దుర్లభము. భావ కవిత్వమనినంత మాత్రమున పదుగురకు తెలియనిచో 
ప్రయోజనమేమి?” 

“కథకూ కధానికకూ స్పష్టంగా విభజన రేఖ గీయగలమా? ఈ రెండూ పర్యాయ 
పదాలుగానే భావించాలి గదా?” 

-వీటిలో ఏది విమర్శ? ఏది సరైన విమర్శ? నిజానికి విమర్శ అనేది కత్తిమీద 
సాము వంటిది. “తప్పులెన్నువారు తమతప్పులెరుగరు” అన్నది విమర్శించేవారు 
మర్చిపోకూడదు. ఆంగ్రంలొ ౦1౫66 15 2 109812550020 ౫/10 16200108 గమియింక్రై 

అని వుంది. కాబట్టి విమర్శ ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో 
బాధ్యతాయుతమైనది. అసలింతకీ “విమర్శ” అంటే.....? 

వాబ్బయంలో గల అనేక ప్రక్రియలలో విమర్శ ఒక ప్రక్రియ. ఇది మామూలు 
ప్రక్రియ కాదు - ఒక ప్రత్యేక ప్రక్రియ. విమర్శ ప్రక్రియ సామాన్యంగా వచనంలోనే 
వుంటుంది. ఒక రచనపై ఆధారపడిన ప్రక్రియ ఇది. 'విపూర్వకమైన 'మృళశ్‌ ధాతువు 
నుంచి “విమర్శ” అనేపదం వచ్చింది. ఇవాళ 'విమర్శ' అంటే తెగడటం, నిందించటం 
వంటి అర్థాలున్నాయి. అయితే ఆ పదానికి ఇవి అసలైన అర్జాలు కాదు. సాహిత్య 
విమర్శ అన్నప్పుడు విమర్శ అంటే పరిశీలించడం, పరామర్శించటం, పరీక్షించటం, 
ఆలోచించటం అనే అర్జాలున్నాయి. “విమర్శ” అనే పదానికి పరిశీలన, సమాలోచనం, 
అనుశీలన, వివేచన, సమీక్షణం, పర్యాలోచనం వంటి పర్యాయ పదాలు కూడా 
వాడుకలో వున్నాయి. 


2 తెలుగు విమర్శ-పరిణామం 


ఆంగ్లంలో “విమర్శను “క్రిటిసిజం” అంటారు. ఇది గ్రీక్‌ భాషలోని “౬౧1910 
పదం నుంచి ఏర్పడింది. “విమర్శ” ఒక ప్రక్రియగా స్థిరపడటానికి ఆంగ్ల సాహిత్య 
ప్రభావం కారణం. ఒక రచనను చదివి, విశ్లేషించి అందలి భాగోగులను వివరించడం 
విమర్శ అవుతుంది. “బాగు” అంటే మంచి, 'ఓగు అంటే చెడు. ఏదిమంచి? ఏది 
చెడు? లోపం వుందా? ఎలావుంది? నీరక్షీరన్యాయమే విమర్శ అవుతుందా? 
మెచ్చుకోవడం లేదా తూలనాడటం విమర్శ అవుతుందా? విమర్శ ఎలా చెయ్యాలి? - 

కాలాన్ని అనుసరించా? 

వస్తువును అనుసరించా? 

రూపాన్ని అనుసరించా? 

శిల్పాన్ని అనుసరించా? 

భావజాలాన్ని అనుసరించా? 

వ్యక్తిని అనుసరించా, రచనను అనుసరించా? 

తన కోణం నుంచా? కవి లేదా రచయిత కోణం నుంచా?.... ఇటువంటి 
ప్రశ్నలు విమర్శరంగంలో సహజం. అందుకనే ప్రాచీన ఆలంకారికులు “సహృదయ 
విమర్శ” అని చర్చించి నిగ్గు తేల్చారు. 

“మేషం కావ్యాను శీలనవశాత్‌ 

విశదీభూతే మనోముకురే 

వర్జనీయతన్మయీ భవన 

యోగ్యతాతే హృదయ సంవాద భాజళ” 

ఎవరి మనసు కావ్యపఠనం వల్ల బాహ్య అంశాల నుంచి కావ్యగత అంశాలతో 
తన్మయత్వాన్ని పొందగలుగుతుందో, ఎవరి హృదయం కవి మనసును అర్ధం చేసుకొని 
హృదయంతో సంవాదాన్ని భజిస్తుందో వారిది సహృదయం! కవి హృదయాన్ని 
అర్ధం చేసుకొని చేస్తే అది సహృదయ విమర్శ లేదా సద్విమర్శ అవుతుంది. దీనికి 
వ్యతిరేకమైనది “దుర్విమర్శ” లేదా “పాక్షిక విమర్శ”, “పక్షవాత విమర్శ” అవుతుంది. 


డా॥ ద్వానాశాస్త్రి తె 


విమర్శ గురించి ప్రాచ్య, పాశ్చాతవేత్తలు ప్రకటించినవాటిలో కొన్ని - ప్రాచ్యులు 

అంటే “మనవారు” అని అర్థం 

సినారె - “కప్పి వుంచితే కవిత్వం 

విప్పి చెప్పితే విమర్శ” 

పింగళి లక్ష్మీకాంతం - “బాగోగులను ఇంకొకరు వివేచించి తెలుపుట విమర్శ” 

దివాకర్ల వెంకటావధాని - 'విమర్శనమనగానేదైన [గంథమునుగాని, 
కళారూపమునుగాని లెస్సగా పరిశీలించి, దానిని గూర్చి మననము చేసి 
చర్చాపురస్పరముగా నందలి భాగోగులను ప్రదర్శించుట. 

దాశరథి రంగాచార్య - పలాస న్ని సాకల్యంగా పరిశీలించి రాగ ద్వేషాలకు 
అతీతంగా, సాహిత్యంలోని అర్థాలను, సొగసులను, లోపాలను ఎత్తి చూపడమే 
విమర్శ” 


పాశ్చాత్యుల నిర్వచనాలు 

టి.ఎస్‌.ఇలియట్‌ :20౮౧గ౦150) 13 20 00మఘులు[2601% జ06 లట్టుంం0గ01 
0£౪70గ6 02% 0) 100203 01 ౪౧౧601 ౪701643” (కళారూపాల్ని అక్షరరూపంలో 
వ్యాఖ్యానించేది, వివరించేది విమర్శ) 

హద్సన్‌ వ“ ౮౧|౦౧1౩౫ సుఖ? 06 10221666 25 [2108 [0౪7 0101901 
006005 26 15 10600006626000 206 26 01 ౮౪68600009 (విమర్శ 
వస్తుతత్వాన్ని తెలపడం, గుణగణాల్ని వ్యాఖ్యానించేది) 

ఐ.ఎ. రిచర్డ్స్‌ :" ౮౧౧౦150 25 1006436006, 119 ఖు ఆరం2౪08110 
రం5001010216 06017660 అలట్టులగ0ం01065 20 10 6*721269 యి(అనుభూతుల 
తారతమ్యాల్ని వివేచించి వాటి విలువల్ని అంచనా వేసేది విమర్శ) 

సాహిత్యంలోని కళాత్మకతను, సౌందర్యాన్ని విశిష్ట విలువల్ని విశిష్టతనూ 
వ్యాఖ్యానించే తాత్వికపరమైనది విమర్శ. డా.సి. నారాయణరెడ్డి అన్నట్లు 

“సమ దర్శనం సత్యప్రకటనం 


డే తెలుగు విమర్శ-పరిణామం 


విమర్శకునికి నయనయుగళం” 

సరే - అసలు విమర్శ ఎందుకు? ఎవరికోసం? మనకి నచ్చిన పుస్తకం, 

మనకి ఇష్టమైన పుస్తకం చదవడానికి మధ్య “విమర్శ” అవసరమా? అవసరమే! 

ఎందుకంటే రచన హృదయానికి సంబంధించినది అయితే విమర్శ మేధకు 

సంబంధించినది. ఒక రచనలోని వస్తు తత్వాన్ని వివరించడానికి గుణాలతో పాటు 

లోపాలను వెల్లడిస్తూ సూచనలివ్వడానికి రచయితకు దిశానిర్ధేశం చేయడానికి, కొత్త 

భావాలను, రహస్యాలను వెల్లడించడానికి - సహృదయ పాఠకుడికీ రచయితకీ 
మధ్య వారధిలా ఉండటానికి - 


మరింత ఉత్తమ సాహిత్యం రావడానికి విమర్శ చాలా అవసరం. “విమర్శ 
మౌలిక లక్షణాలు” అనే గ్రంథంలో ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య విమర్శ ఎందుకో 
ఇలా తెలిపారు - 


-జ్ఞానం కావాలన్న వాడి కోసం విమర్శ 

-పాఠకుల ఆలోచనకు ప్రేరకం విమర్శ 

-రచయితకు భవిష్యత్‌ మార్గం చూపేది విమర్శ 

-పాఠకులకు అనిర్వచనీయమైన అనుభూతిని, అపూర్వమైన రహస్యాలను 
స్పష్టపరిచేది విమర్శ 

-సాహిత్యభిలాషను కాపాడేదీ, పోషించేది, పెంచేదీ విమర్శ. 

విమర్శ చేసేవాడిని “విమర్శకుడు” అంటారు. మరి విమర్శకుడు ఎలా 

వుండాలి? విమర్శ ఎలా చెయ్యాలి? ఎలా చెయ్యకూడదు? అనే ప్రశ్నలూ ముఖ్యమైనవే. 
విమర్శకులలో మంచి విమర్శకులు వేరయా అన్నట్టు మంచి విమర్శకుడంటే... 

-సాహిత్యం పట్ల అభిరుచి, గౌరవం వుండాలి 

-బహుముఖమైన ప్రతిభ వుండాలి 

-రాగద్వేషాలకు అతీతుడిగా వుండాలి 

-సహృదయత వుండాలి 


దా! ద్వానాశాస్త్రి వ్‌ 


-ఆవేశం, అహంకారం ఉందకూడదు 

-సూక్ష్మమైన, నిశితమైన పరిశీలనా దృష్టి వుండాలి 

-సమకాలీనత, విశాలదృష్టి అనేవి వుండాలి 

-పాండిత్యం వుండాలి 

ఈ లక్షూలు ఉన్నవాడిని సద్విమర్శకుడు అంటారు. అతను చేసినది 'సద్విమర్శ” 
అవుతుంది. వీటికి భిన్నంగా విమర్శిస్తే అతనిని 'కువిమర్శకుడు' అనీ అతని విమర్శను 
“కువిమర్శ' లేదా “దుర్విమర్శ” అనీ అంటారు. 

“భావభావోద్వేగ పాత్ర సన్నివేశాదులను మేధ సృష్టిస్తూ వుంటే, వాటికి 
విమర్శనాత్మకశక్తి గీటు పెట్టి కొన్నిటిని స్వీకరిస్తుంది, కొన్నింటిని తిరస్కరిస్తుంది” అంటారు 
గురుజాడ (మాటా-మంతీ పుస్తకంలో) 

“ఒక రచనను చదివి చాలా బాగుంది అన్నా , ఆ రచన మనకు తెలిసినట్లు 
కాదు. రచన మనకు బాగుంది అని అనిపించినప్పుడు అందులోని “బాగు” ఏమిటి? 
అది అందులో ఎక్కడ వుంది? దాన్ని మన మాటల్లో చెప్పడానికి వీలుందా? ఆచెప్పడం 


అంటే ఈ ప్రశ్నలకు సమాధానమే” అంటారు వీరభద్రయ్య. 

“యయయయకు గుడు స కళ్తుయరంరు 25 కాయం "0 యయలుణంం మంంటయ5 
రాజు య పంంతంం0యయు జడ రణం య లయజకుకూ అంటారు దబ్బు హెచ్‌.హద్సన్‌. 
ఆచార్య ఎస్వీ రామారావు అన్నట్టు విమర్శ ప్రధానంగా బుద్ధి వ్యాపారం. 


2. తొలిదశ 


“తెలుగులో సాహిత్య విమర్శనము ఆధునికయుగము నందు అవతరించిన 
వాజ్మయ ప్రక్రియ. ప్రత్యేకమైన విమర్శ గ్రంథములు లేకపోయినంత మాత్రమున 
నాడు (ప్రాచీనములో) విమర్శనమనునదే లేదని భావించుట సరికాదు. 
సాహిత్యముననుసరించి విమర్శయు వెలువడుచుండును. రాజాస్థానములో సాహిత్య 
గోష్టులు విరివిగా జరుగుచుండినట్లు నాటి చరిత్రయే సాక్ష్యమొసంగుచున్నది”అని 


6 తెలుగు విమర్శ-పరిణామం 


ఆచార్య ఎస్వీ, రామారావు పలికిన మాటలు సత్య సన్నిహితాలు. నన్నయ అవతారికంను 
బట్టి సభలలో విద్యాగోష్టులు జరిగేవని తెలుస్తుంది. పండిత పరిషత్తులుందేవనీ, వాటిలో 
కవిత్వ విమర్శ జరిగేదనీ చెప్పవచ్చు. చేమకూర వేంకటకవి “ ఏ గతి రచియించి రేని 
సమకాలము వారలు మెచ్చరే గదా” అనటం ఆనాటి విమర్శ ప్రాభల్యాన్ని సూచించడమే. 
కాబట్టి తెలుగులో విమర్శ తొలినాళ్లలో సభలలో మౌఖికంగా వుండేది. ఆ 

తర్వాత విమర్శ 

కావ్యావతారికలలో 

లక్షణ (గ్రంథాలలో 

చాటువులలో 

కనిపిస్తుంది. 'అవతారిక* లకు శ్రీకారం చుట్టినవారు నన్నయ. నన్నయ తన 
భారతంలోని కవితా లక్షణాలను చెప్పడం అంటే కవిత్వ లక్షణాలను చెప్పడమే 
అవుతుంది. తెలుగులో మొదట రాస్తూ దిశానిర్దేశం చేసాడు ఈ పద్యంలో 


“శబ్దంబను సరించియు 
అభిప్రాయంబు గుర్తించియు 
భావంబు పలక్షించియు 
రసంబు పోషించియు 
అలంకారంబు భూషించియు 
బెచిత్యం బాదరించియు 
అనౌచిత్యంబు పరిహరించియు 
మాతృకాను సారంబున....” 
ఇది అనువాద విమర్శగదా! శ్రీనాథుడు ఎవరి కవిత్వంలో ఏ-గుణం ప్రధానమో 
వివరించడం లోతైన విమర్శకి నిదర్శనం - 
వేములవాడ భీమనలో ఉద్ధండలీల 
నన్నయలో ఉభయ వాక్టౌథి 


డా॥ ద్వానాశాస్త్రి 7 


తిక్కృనలో రసాభ్యుచితబంధం 
ఎల్జినలో సూక్తి వైచిత్రి 
ఉందని విశ్లేషించడం గమనార్హం. 
“బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు 
శాంతి నిప్పచ్చరంబు మచ్చరముఘనము 
కూపమండూకములు బోలె గొంచెమొటిగి 
పందితం మన్యులైన వైతండికులకు” 
ఆనాటి పండితుల స్వభావాలను దుయ్యబట్టాడు శ్రీనాథుడు. ఈ విమర్శ 
నేటికీ బాగా అన్వయిస్తుంది. పోతన “ నేనందణ మెప్పింతుకృతుల నయైన యెడలన్‌” 
అనటంలో ఆ రోజుల్లో సంస్కృతాంధ్ర పండితులు మెచ్చుకొనేలా కవిత్వం రాయవలసిన 
అవసరాన్ని చెప్పినట్లయింది. 
సారమతింగవీంద్రులు ప్రసన్న కథాకలితార్ధయుక్తిలో 
నారసి మేలునాని తరులక్షర రమ్యతనాదరింపనా 
నా రుచిరార్థ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్‌ మహా 
భారత సంహితా రచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్‌” 
అనే పద్యం ప్రసిద్ధమైనదే. కానీ ఇందులో కవిత్వ విమర్శ వుంది. ఏ కథను 
తీసుకున్నా ప్రసన్నంగా చెప్పాలి. అర్ధయుక్తితో చెప్పాలి. వట్టిగా రాస్తే కవిత్వంకాదు 
- అక్షర రమ్యత వుండాలి. అంతేగాదు - మాంచి ఉక్తూలూ సూక్తులూ వుండాలి. 
ఇదంతా కవిత్వ విమర్శకి చెందుతుంది. 
నన్నెచోడుడు మార్గ కవిత్వాన్ని కుమార్గంగా విమర్శించాడు. సంస్కృత 
సమాస భూయిష్టమైన రచన 'సర్వసామాన్యం” కాదని జాను తెనుగును ఆహ్వానించాడు 
పాల్కురికి సోమన. నన్నెచోడుడు “కుమార సంభవం” కావ్యంలో 


8 తెలుగు విమర్శ-పరిణామం 


'వృదురీతి సూక్తులింపొదవింప 
మేలిల్లు భావమ్ము నెలమి క్రీడావహముగ....” 


అంటూ కావ్య లక్షణాలను చెప్పాడు. అల్పాక్షరాలలో అనల్పార్ధ రచన 
చెయ్యాలన్నాడు పాల్కురికి సోమన. తిక్కన నిర్వచనోత్వర రామాయణంలో కవితా 
రచనపై విమర్శ చేశాడు. సరుసులైన వారి చెవికి ఎక్కేలా కవిత్వం రాయాలన్నాడు. 
పాతబడిన మాటలను వాడకూడదన్నాడు. శ్రీనాధుడు శృంగార నైషధంలో 
మొట్టమొదటగా అనువాద ప్రణాళికను ఇలా వెల్లడించాడు. 


మొల్ల తన రామాయణంలో కవిత్వం గూధార్జ్థాలు గల శబ్దాలతో ఉందకూడదనీ, 
మూగ చెవిటివారి ముచ్చటగా ఉంటే వ్యర్థమనీ సృష్టంగా విమర్శించేసింది. పిల్లల 
మర్రి-పిన వీరభద్రుడు జైమినీ భారతంలో చేసిన విమర్శ చూడండి- 


“అల్లనవిచ్చు చెంగలువలందు రజంబున కప్పుఉరంబుపై 
జల్లగ జల్లనై వలచు సౌరభముల్‌ విదజల్లు భావముల్‌ 
పల్లవ హస్త చన్నుగవ పయ్యెద జేబుగ దోచు భాతిగా 
పిల్లలమర్రి వ్‌ళన యఖజ్ఞ్జుడు చెప్పగ నేర్చు గబ్బములొ 
కవిత్వం చెప్పి మెప్పించటం కష్టమంటూ కొజవి గోపరాజు ఆనాటి విమర్శకుల 
స్వభావాన్ని తేటతెల్లం చేశాడీ పద్యంలో- 
“తెనుగున తేటగా కథలు దెల్పిన గావ్యము పొందులేదుమె 
త్తన పస చాలదండ్రు విశదంబుగ సంస్కృత శబ్బమూదజె 
ప్పిన వి దర్భముండ్లనుచు పెట్ట రువీనుల కావునన్‌ రుచుల్‌ 
దనర దెనుంగు దేశియును తదృ్భృవముంబగల యంగ జెప్పెదన్‌” 
“రుక్మాంగద చరిత్ర కావ్యం రోసిన ప్రాఢకవి మల్లన కవితా స్వరూపాన్ని 
వివరిస్తూ కావ్యం 'వారిస్తీలాగా ఉండాలన్నాడు. 
సౌరంభ్యంబును బంధ చాతురి తగన్‌ శయ్యా చమత్మారశ్ళం 
గారంబున్‌ వివిధార్థముల్‌ సరస సాంగత్యంబు నానా కళా 


దాః ద్వానాశాప్ర్రి 0 


పారీణత్వము మంజువాగ్వి భవమున్‌ పాంచాల రీతింగదన్‌ 
వారస్త్రీ యును బోలె నొప్ప వలదా వర్ణింప కావ్యంబు”. 
భట్టుమూర్తి కల్పిత కథ, మిశ కథలపై వ్యాఖ్యానించటం తెలిసిందే. ధూర్జటి 
“కాళహస్తి మహాత్యం” ప్రబంధంలో నత్మీరుని కథ వుంది. నత్మీరుడు పాండ్యరాజు 
సభలో కవిత్వ విమర్శ చేశాడు. విమర్శ ఎలా చెయ్యాలో చెప్పక చెప్పినట్లయింది. - 
“యే దీ లక్షణంబో? యలంకారంబో? పద బంధమో? 
రసమొ? చక్కంజెప్పడా తప్పనన్‌” 
కవిత్వం ఎలా వుండాలో పింగళి సూరన 'కళా పూర్చోదయం'లో- 
“పొసగ ముత్తెపు సరుల్‌ పోహళించిన రీల....” 
అనే సీస పద్యంలో చెప్పాడు. కవిత్వంలోని శిల్పాన్ని చెప్పాడు. - 
“శబ్దాలు పూస గుచ్చినట్లు వుండాలి - దోషాలు ఉండకూడదు 
శబ్ద వృత్తులు, రీతులు సముచితంగా వాడాలి. అర్భాలంకారాలు 
శబ్బాలంకారాల్ని ప్రయోగించాలి-” ఇవన్ని తెలుసుకుంటే మంచి కవిత్వం రాసి 
“'కవివరుదు'అని పిలచుకొంటాడట! “ప్రభావతీ ప్రద్యుమ్నం” కావ్యంలో కూడా సూరన 
“శబ్ద సంస్కారమెచ్చటను జారగనీక...” అంటూ మరో సీస పద్యంలో కవితా విమర్శ 
చేశాడు. 
తంజావూరు రఘునాథ నాయకుడు కూడా రఘునాథ రామాయణంలో 
కవిత్వ లక్షణాలు పేర్కొన్నాడు. కాకమాని మూర్తికవి 'పాంచాలీ పరిణయం'లో 
అల్లసానివారి అల్లిక జిగిబిగి, ముక్కు తిమ్మన ముద్దు పలుకు, పాండురంగ విభుని 
పదగుంభనం పేర్కొనగా ఇవాళ వారి కవితా గుణాలుగా పేరొందాయి. ఈ విధంగా 
కావ్యావతారికంలోను, కథా సందర్భంగానూ కవిత్వం గురించి విమర్శ ఉందని 
తెలుస్తుంది. 
అక్షణ (గ్రంథాలలో కూడా కావ్య విమర్శ కనిపిస్తుంది. ఛందస్సు, వ్యాకరణం, 
అలంకారాదుల్ని వివరించే వాటిలో విమర్శ స్వభావం వుంది. తెలుగు భాషకి 


10 తెలుగు విమర్శ-పరిణామం 


రాయబడిన తొలి వ్యాకరణ గ్రంథం “ఆంధ్ర శబ్ద చితామణి" సంస్కృతంలో రాయబడింది. 
నన్నయ రాశాడని అంటున్న ఇందులో “విశ్వ (శేయఃకావ్యమ్‌” అని వుంది. ఇది 
కావ్యప్రయోజనాన్ని ప్రకటించటమే. తెలుగులో తొలి లక్షణ గ్రంథమైన మల్లియ రేచన 
రాసిన “కవి జనాశయం”లో దశ విధ కావ్యం దోషాలు, కావ్య భేదాలు వివరించబడ్డాయి. 
“ఆంధ్రభాషా భూషణం”లో కేతన భాషలోని పదాలను విమర్శనాత్మకంగా చర్చించాడు. 
విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణిలో ఆరు ఉల్లాసాలలో (అధ్యాయాలలో) 
రసం, నాయికానాయకులు, వర్ణనలు, శయ్య పాకాదులు, గుణాలు, అలంకారాలను 
వివరించాడు. ఇతను సప్త విధ కవుల్ని పేర్కొన్నాడు. (వాచికుడు, ఆర్ధికుడు, శిల్చకుడు, 
రేచికుడు, భూషణార్థి, మార్దవానుగతుడు, వివేకి). ఇది కవిత్వ విమర్శే అవుతుంది. 
విన్నకోట పెద్దన నవరసాలలో శాంతం సర్వోత్తమం అన్నాడు. సుకవి అంటే - 
సమయాజ్ఞుడు, సమచిత్తుడు, సమశబ్బార్థ ప్రయోగచతురుడు, భావక్రమ రసపోషణ 
రచనా కమనీయ ప్రతిభుడు” అని వివరించటం గమనార్హం. రామరాజభూషణుడు 
“కావ్యాలంకార సంగ్రహం”లో నాయికానాయకుల లక్షణాలు, కావ్య స్వరూపం 
మొదలైనవెన్నో విశ్లేషించాడు. కొత్త అంశాలు తెలిపాడు. అప్పకవి '“అప్పకవీయం'లో 
భాషా సాహిత్యాలపై విసృతంగా చర్చించాడు. ఉత్తమ, మధ్యమ, అధమ విమర్శక 
భేదాలను వెల్లడించాడు. కాకపోతే శూద్రుల కావ్యం (గ్రాహ్యం కాదనటం ఇప్పుడు 
సమంజసం కాదు. 

ఛందస్సు, వ్యాకరణం, అలంకారం, శైలి కవిత్వానికి ప్రధానం కాబట్టి ఆంధ్ర 
లక్షణకర్తలు వీటి గురించి చర్చించారు. సంస్కృత లక్షణ శాస్త్రాలు ఆధారంగా తెలుగు 
లాక్షణికులు విమర్శ చేశారు. చాలామంది ఆశు, మధుర, చిత్ర, విస్తర కవితా భేదాలు 
చెప్పారు. అప్పకవి, ఆశ, బంధ, గర్భ, చిత్ర కవితలను చెప్పాడు. ఇదంతా విమర్శ 
అనటం ఉన్నమాటే! 

సందర్భాన్ని బట్టి దేనిమీదైనా అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిన పద్యాలను 
చాటువులు అంటారు. కొన్నిటికి ఈ పద్యకర్తలెవరో తెలియదు. రాజాస్థానాలలో 
విద్వత్‌ గోష్టులలో, దేశాటనలో చెప్పబడిన చాటు పద్యాలలో కూడా కవి - కావ్య 
విమర్శలు చోటు చేసుకున్నాయి. తొలి చాటుకవిగా వేములవాడ భీమకవిగా 


డా॥ ద్వానాశాస్త్రి క్షే 


చెప్పబడుతున్నా అతని చాటువులలో విమర్శ కనబడదు. శ్రీనాథుని చాటువుల్లో కవిత్వ 
విమర్శ ఉంది. తన కవితా గుణాలను చెప్పుకొన్నాడు. దేశికవితకి చెందిన పద 
కవితలపై ఆనాటి పండితులకు గల చిన్నచూపును వివరించాడు. శక్తిలేని కవులను 
గురించి చెప్తూ గాడిదలతో పోల్చాడు. పెద్దన చాటు పద్యంలో “ఒప్పు తప్పరయు 
రసజ్జులు” అవసరమన్నాడు. శబ్ద ప్రయోగాలను విమర్శిస్తూ చాటు పద్యాలు వెలువడ్డాయి. 
తెనాలి రామకృష్ణుని పేరు మీదుగా గల చాటు పదాల్యలో కవిత్వ విమర్శ గల పద్యమిది- 

గప్రాఢ దీర్హ సమాసముల గూర్చి 

శ్రీనాథుండు కూలార్చె నైషధంబు 

దాని తల్లిగ అల్లసాని పెద్దన చెప్పె 

ముదిమది తప్పి ఆముక్త మాల్య 

దూహించి తెలియరాకుండ సురపరాజు 

భమ కళా పూర్ణోదయము రచించె 

అతిశ్లేష శబ్బవాగాదంబరంబొప్ప 

పసఘటించెను మూర్తి వసు చరిత్ర” 

ఇదంతా కవిత్వ విమర్శే/ ఈ చాటు పద్యాలను బట్టి పూర్వం నుంచి కవుల 
మధ్య వైషమ్యాలున్నట్లు తెలుస్తుంది. కొన్ని పద్యాలలో వైదిక, నియోగి, కవుల మధ్య 
కూడా స్పర్థలున్నాయని చెప్పవచ్చు. తిట్టు కవిత్వం కూడా వెలువడటం గమనార్హం. 
తొలిదశలో వ్యాఖ్యలు, టీకాటిప్పణులు కూడా వెలువద్దాయి. వీటిలో విమర్శ 

చోటుచేసుకోవటం సహజం. వ్యాఖ్యానాలు రాయటంలో గల ముఖ్యోద్దేశం విమర్శించి 
వివరించడమే. 16వ శతాబ్ధం నుంచి తెలుగులో టీకా రచన మొదలైందని తెలుస్తోంది. 
ముద్దరాజు పెదరాయన రాఘవపాండవీయానికి రాసిన “ఆదర్శ వ్యాఖ్య” తొలి 
వ్యాఖ్యారచనగా చెప్పవచ్చు. చిత్రకవి వెంకటరమణ ఆముక్త మాల్యదకి, వేములవాడ 
సోమనాథుడు వసు చరిత్రకి రాసిన వ్యాఖ్యానాలు ప్రాచీనమైనవి. లక్షణ గ్రంథాలకు 
కూడా వ్యాఖ్యలు వెలువడ్డాయి. 


శై తెలుగు విమర్శ-పరిణామం 


ఈవిధంగా మొట్టమొదట “విమర్శ” ప్రాథమిక దశగానే వుంది. పైవిధంగా 
కావ్యం, కవులు, శైలి, ఛందస్సు వంటి వాటిపై వెలిబుచ్చిన అభిప్రాయాలు కావ్య 
విమర్శలో భాగాలే. అయితే అవి చెప్పిన వారందరూ విమర్శకులనలేం. కొన్ని 
సందర్భాలలే అభిప్రాయాలు చెప్పారని భావించాలి. వ్యాఖ్యలలో కొంత సాహిత్య 
విమర్శ కనబడుతుంది. వ్యాఖ్యాతల్ని విమర్శకులనవచ్చు. ఆచార్య ఎస్వీ రామారావు 
అన్నట్టు “ప్రాచీన యుగమునందలి కవి పండితుల విమర్శక హృదయము నవగతము 
చేసికొనుటకు తోడ్పడు సాధ్యములే”. నిక్కమైన విమర్శ ఆధునిక యుగంలోనే 
ఆవిర్భవించింది. 


8. వికాస దశ 

జూలూరి అప్పయ్య శాస్త్రి, పైడిపాటి వేంకట నరసు, రావిపాటి గురుమూర్తి 
శాస్త్రి వంటి వారు విమర్శతో కూడిన వ్యాఖ్యలు రాశారు. వీరికి బ్రౌన్‌ చేయుతనిచ్చారు. 
19వ శతాబ్దానికి విమర్శ స్థిర రూపం పొందింది. ఆధునిక యుగంలో పత్రికా వ్యాప్తి 
వలన తెలుగులో విమర్శ వికాసవంతమైంది. ఈ వికాస దశకు శ్రీకారం చుట్టినవారుగా 
కందుకూరి వీరేశలింగం పంతులును పేర్కొనాలి. “తెలుగు సాహితీ సుక్షేతమునందు 
విమర్శనా స్రవంతిని అవతరింపచేసిన భగీరథుడు కందుకూరి వీరేశలింగం పంతులు. 
తొలి తెలుగు విమర్శనా గ్రంథం వెలయించిన కీర్తిమూర్తి ఆయన” అని ఆచార్య ఎస్వీ 
రామారావు ప్రకటించారు. 


కందుకూరిని “ప్రథమాంధ్ర విమర్శకుడు”గా చెప్పాలి. 1876లో వివేకవర్థిని 
పత్రికలో “విగ్రహ తంత్ర విమర్శనము” ప్రచురింపబడింది. కొక్కొండ వేంకటరత్నం 
రాసిన “విగహతంత్రము”పై విమర్శ ఇది. భాషాపరమైన విమర్శ ఇందులో ఎక్కువ. 
“న్యాయము యొక్క కాఠిన్యమును గొంతవరకు దయారసంబు పెంపున మార్దవపజచి, 
(గ్రంథము నంతటను మొదలంట గదలింపక స్థాలీపులాకన్యాయముననందందు 
గొంచెముగా బట్టి చూచుచు మృదువుగా నాయభిప్రాయమునీయ నిశ్చయించినాడను” 
అన్నారు కందుకూరి. కొక్కొండవారి దోషాలను, వక్రీకరణలను నిరసిస్తూనే- 
“గంథమునిండ దోషములున్నను యవుకపుష్టి, నారికేళపాకముతోనొప్పుచు భాషా 


డా॥ ద్వానాశాప్రి 13 


వ్యాకరణ పరిజ్ఞానమునకు తోద్పడుచున్నదని” పేర్కొన్నారు. ఇది సద్విమర్శ 
అనిపించుకొంటుంది. కందుకూరి కక్షతో చేసిన విమర్శ కాదని గుర్తుంచుకోవాలి. 
చివరలో కందుకూరి పలికిన ఈ పలుకులు నేటి కవులు, రచయితలు గుర్తుంచుకోవాలి- 


“కలడీన వృక్షమునకే రాతి దెబ్బలన్నట్టు పుస్తకముల వ్రాయువారికే 
విమర్శనములను రాళ్లు తాకును. అయినవి మొదల కొంత నొప్పి కలిగించి (గగ్రంథకర్తను 
కాలక్రమమున గట్టెవానింగావించుటయే కాక యాతని మహోన్నతునింజేసి 
విమర్శనముల గుజికందనివానిగా జేయును” 


కందుకూరి పద్య రూపంలో కూడా విమర్శ చేయటం విశేషం. శృంగార 
కావ్యాలను విమర్శిస్తూ “అభాగ్యోపాఖ్యానం”, క్షీణయుగం నాటి 'ప్రబంధాలను 
విమర్శిస్తూ “సరస్వతీనారద విలాపం” అనే లఘు కావ్యాలు పసన 1 ముఖ్యంగా 
చిత్ర, గర్భ, బంధ కవిత్వాలతో తెలుగు సరస్వతిని చిత్రవధ చేస్తున్నరన్నారు “కవుల 
చరిత్ర”లో వీరేశలింగం ముద్దుపళని “రాధికా మ. కావ్యం కామోన్మాద 
(ప్రేరకమనీ, అధర్మబోధకమనీ దుయ్యబట్టారు. కందుకూరి “గంథ సమీక్ష అనే 
విమర్శ (ప్రక్రియకి వ్యాప్తి కలిగించారు. వాసునేదశా శాస్తి రాసిన "ణకు చరిత్ర” ను 
సమీక్షిస్తూ ఛందోవైవిధ్యం లేకపోవటం లోపంగా పేర్కొ ను పూండ్ల రామకృష్ణయ్య 
హరి శ్చంద్రనలోపాఖ్యానానికి రాసిన పీఠకను ఖండిస్తూ వ్యాసం రాశారు. అందుకనే 
వీరేశలింగం విమర్శలో వికాస యుగానికి మూలమంటారు. విమర్శ చరిత్రలో 
కందుకూరి కాలాన్ని “అవతరణ యుగం” అని కూడా అంటారు. 
వీరేశలింగం విమర్శనాశక్తికి 'కవుల చరిత్రను పేర్కొనాలి. ఇందులో నిష్కర్షగా 
తమ అభిప్రాయాలను వెల్లడించడంతో చాలా చర్చోపచర్చలు జరిగాయి. నాచన 
సోమనాధుని కవిత్వం ఎజ్జన కవిత్వం కంటే బాగుంటుందన్నారు. శేషం వెంకటపతి 
రాసిన 'శశాంక విజయం” వంటి కావ్యాలను దుమ్మెత్తి పోశారు. తిక్కన పట్ల అభిమానం 
చూపారు. కందుకూరి కంటే ముందు గురజాడ శ్రీరామమూర్తి “కవి జీవితములు” 
రాశారు. క్రీ.శ.10వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకూ గల ఇరవైనలుగురి 
కవుల చరిత్ర ఉంది. పింగళి సూరనపై ప్రత్యేకమైన విమర్శ చేశారు. కందుకూరి 
“కవుల చరిత్ర”లో వేమన గురించి లేకపోవటం విమర్శలకు దారితీసింది. 


కేశ తెలుగు విమర్శ-పరిణామం 


కాళీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి తెలుగు నవలా విమర్శకి ఆద్యుడు. కావ్య విమర్శలో 
రాక్షసుడని చెప్తారు. విమర్శకాగ్రేసర బిరుదు గల కాశీభట్టవారి విమర్శ వ్యాసాలు 
అనేకం వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. కందుకూరివారి 'రాజశేఖర చరిత్రక క్రి 
“వివేకచంద్రికొ అనే పేరుంది. కాశీభట్టవారు దీనిని నిరసిస్తూ “వివేక చంద్రికా 
విమర్శము”(1896) రాశారు. రాజశేఖర చరిత్ర ఆంగ్లంలో గోల్డ్‌ స్మిత్‌ రాసిన * 
వికారాఫ్‌ వేక్‌ ఫీల్టొకి అనుకరణ అన్నారు. స్వల్పమార్చ్పులు తప్ప స్వంతంగా రాసింది 
కాదని శాస్త్రిగారు వెల్లడించారు. ఈ “వివేకచంద్రికా విమర్శనము” పంతులు గారిపై 
గల కక్షతో చేసినా నవలా విమర్శకి దారి వేసింది. వస్తువు, పాత్రలు, వర్ణనలు, 
సన్నివేశాలు, రసం, నీతులు, ఆచార వ్యవహారాలు వంటివాటిని వివరించారు. 
అప్పటివరకు “వచన ప్రబంధం” అనే పేరును “నవల” గా వాడినది కాశీభట్టవారే! 
విమర్శను వీరు మూడు రకాలుగా చెప్పారు. 
1.మండనము 2. మండన- ఖందడనము 8. ఖండనము. మండలనం అంటే 
ముందు గుణం చెప్పి, తర్వాత దోషాల్ని సూచించటం. మండన-ఖండనం అంటే 
ఎక్కడికక్కడ గుణ దోషాల్ని వెల్లడించటం, ఖండనం అంటే దోషాల్ని చెప్పి గుణాలను 
సూచించటం 


వెన్నేటి రామచంద్రరావు మొదటగా తులనాత్మక విమర్శ చేశారు. 1899లో 
“మను వసుచరిత్ర రచనా విమర్శనము” రాశారు. ఇది ప్రధానంగా వస్తు విమర్శకి 
సంబంధించినది. మను చరిత్ర వసు చరిత్ర కన్నమిన్నగా తేల్చారు. మనుచరిత్రలోని 
స్వల్ప దోషాలను, వసు చరిత్రలో గుణాలను కూడా పేర్కొని నిష్పాక్షిక విమర్శకి 
ప్రాచుర్యం కల్పించారు. అయితే కాళీభట్ట వారు దీనిని ఖండిస్తూ “మనువసు ప్రకాశిక” 
రాశారు. రామచంద్రరావు దీనికి సమాధానంగా మళ్ళీ “మను వసు విమర్శనాను 
బంధం” రాశారు. 

వేదం వేంకట రామశాస్త్రి తెలుగు విమర్శను మరింత వికసింపచేశారు. 
“శారదా కాంచిక కిలకిణులు” అనేది విమర్శ గ్రంథమాల. వరుసగా విమర్శన 
(గ్రంథాలు వెలువరించిన మొదటివారు వేదంవారు. వీటిలో కొన్ని - 


దా! ద్వానాశాస్త్రి కేవ్‌ 


1.విక్రమార్మ చరిత్ర ముద్రణ విమర్శలు - ఇది జక్కన రాసిన విక్రమార్మ 
చరిత్ర ముద్రణలో గల తప్పులు చూపిస్తూ పరిష్మర్తలను విమర్శించారు. 
లై ఆంధ్ర ప్రసన్న రాఘవ విమర్శనము - ఇది కొక్కొండ వారు సంస్కృత 
నాటకానికి చేసిన అనువాదంపై విమర్శ. ఇందులో దూషణ చోటు చేసుకొంది. 
ఇంకా ఆంధ్ర గ్రంథ విమర్శన ప్రకారవేశము, శ్రీకాళహస్తి మహాత్య ముద్రణ 
విమర్శనము వంటివి రాసిన వేదంవారి విమర్శ ప్రధానంగా గ్రంథ పరిష్మరణకి 
సంబంధించినది. 
కొక్కొండ వేంకటరత్నం సంపాదకులుగా “ఆంధ్రభాషా సంజీవని” పూంద్ల 
రామకృష్ణయ్య సంపాదకాలుగా “అముద్రిత గ్రంథ చింతామణి” పత్రికలు వెలువడి 
విమర్శకు పరిపుష్టం చేశాయి. “శ్రీ బిల్వేశ్వరీయ కృతి విమర్శలు”, “స్వారోచిష మను 
సంభవ విమర్శన ఖందనము, “ఆంధ్ర శాకుంతల విమర్శనము” వంటివి ఈ 
పత్రికల ద్వారా ప్రచురింపబడ్డాయి. వ్యక్తిగతంగా గల ఇష్టాయిష్టాలను బట్టి కూడా 
విమర్శలు వెలువడ్డాయి. అక్కిరాజు ఉమాకాంతం “టిప్పు సుల్తాన్‌” ఉపోద్దాతం రాస్తే 
దీనిని ఖండిస్తూ త్రిపురనేని రామస్వామి చిన్న పుస్తకం రాశారు. 
ఇంతమంది తెలుగు విమర్శ పరిణామానికి దారులు వేస్తె - పటిష్టమైన 
దారివేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి పింగళి లక్ష్మీకాంతంగారి మాటలలో 
“విమర్శమార్గమును బాహిర జగత్తు నుండి అంతర జగత్తునకు కొనిపోయిన” వారిగా 
కట్టమంచిని చెప్పవచ్చు. రామలింగారెడ్డి అనగానే గుర్తుకు వచ్చే విమర్శ గ్రంథం - 
“కవిత్వ తత్త విచారం”. ఇది చర్చలకు దారితీసినా ఆధునిక విమర్శకి తలుపు 
తెరిచింది. ఇందులో - 
కవిత్వ లక్షణ పరామర్శ 
ప్రబంధ విమర్శ 
ప్రభావతీ ప్రద్యుమ్న కావ్య పరిశీలన 
కళాపూర్జోదయ కావ్య వమర్శ - అనేవి ముఖ్యం. 


16 తెలుగు విమర్శ-పరిణామం 


సాహిత్యానికి సమాజానికి సంబంధాన్ని వివరిస్తూ చేసిన కట్టమంచి 
(ప్రబంధాలలో ఎక్కువ అనుకరణవే అన్నారు. అలంకార శాస్త్రం ప్రకారం చెక్కబడిన 
బొమ్మలవంటివే ప్రబంధ నాయికలు అంటూ భావ వైపరీత్యాన్ని వెల్లడించారు. కట్టమంచి 
విమర్శ అనగానే సూరన కళాపూర్జోదయ విమర్శ గుర్తుకు వస్తుంది. ఈ ప్రబంధాన్ని 
చాలామంది 'పద్య నవల) అన్నారు. రామలింగారెడ్డి గారు కూడా కళాపూర్ణోదయం 
అద్భుత కావ్యమన్నారు. మిగిలిన 'ప్రబంధాలకంటే వస్తు శిల్పం, భావనా శిల్చం, 
పాత్రోచిత పద్యరచనలున్నాయని ప్రతిపాదించారు. నిజంగా ఇది అపూర్వ కథా 
సంవిధానంగలదే. అనన్య సాధారణ కావ్యంగా ప్రశింసిస్తూనే కొన్నిచోట్ల కథైక్యతకి 
భంగం వాటిల్లడం, శృంగారం దిగజారటం వంటి వాటిని దోషాలుగా పేర్కొన్నారు. 
పాశ్చాత్య భావజాలంపై మక్కువ గల విమర్శకుడిగా కొందరు వ్యాఖ్యానించారు. కానీ, 
కట్టమంచివారి జీవిత చరిత్ర రాసిన గొట్టిపాటి వెంకటసుబ్బయ్య రామలింగారెడ్డి 
మాటలను ఉదహరించారు - “ నా ఆత్మ స్వదేశీదే ఉదరం మాత్రం విదేశీదే”... 
సంస్కృత భాషావ్యాప్తికి నేనెదురు పలుకు వాడను గాను, మన ప్రాచీన నాగరికతయు 
సంస్కృతియు సంస్కృతము పెట్టిన భిక్షమే. పైగా కట్టమంచివారి భావన చూడండి- 
“విమర్శనము లేనిది వివకోదయముండదు. విశ్వనాథవంటి సంప్రదాయజ్ఞ్జులే” విమర్శన 
పథాల్లో గొప్ప దృక్పథం కలిగించి నవ్యసాహిత్యానికి కొత్త బోదెలు తవ్వారు” అనటం 
గమనార్హం 


4 ప్రాచీన సాహిత్య విమర్శ 
ప్రాచీన సాహిత్య విమర్శ అంటే భారతీయ సంస్కృతలాక్షణికుల దృక్పథం. 
“లక్షణ శాస్తం” అనేది విమర్శకి బదులుగా వాడబడింది. మన ఆలంకారికులు, 
అనేక శాస్త్రాల్ని క్షుణ్ణంగా పరిశీలించి, చర్చించి, కావ్య లక్షణలుగా ప్రతిపాదించారు. 
వీరి కావ్యతత్వ దృక్పథాలు ఆధారంగానే తెలుగులో ప్రాచీన సాహిత్య విమర్శ అభివృద్ధి 
చెందింది. సంస్కృత ఆలంకారికుల కావ్యతత్త్వ మీమాంస తెలుగులో ప్రాచీన సాహిత్య 
విమర్శకి మూలమైంది. ప్రాచీన సాహిత్య విమర్శలో కొన్ని ముఖ్యమైన దృక్పథాల్ని 


తెలుసుకుందాం. 


౯ 


దా॥ ద్వానాశాస్త్రి క్షే? 


1. రస సిద్ధాంత విమర్శ ; 
భరతుడు రాసిన “నాట్య శాస్త్రం) అతి ప్రాచీనమైనది. ఇందులో దృశ్య కావ్య 
ప్రధానంగా (రూపకం, విమర్శ కొనసాగింది. ఆ తర్వాత భామహుడు మొదలైనవారు 
గగ్రవ్య, కావ్య, విమర్శ చేశారు. రస సిద్దాంత ప్రవక్త భరతుడు. “ఆస్వాదింపబడదేది 
రసం” అంటూ రసోతృత్తి, విభావాదులు, రసంజం, పాత్రలు వంటి ఎన్నింటినో 
అలంకారులు చర్చించారు. “ఉద్భటుడు, అభినవ గుప్తుడు, జగన్నాథ పండితరాయిలవంటీి 
వారు రస ప్రాధాన్యాన్ని విశ్లేషించారు. 'సాహిత్య దర్చణం'లో విశ్వనాథుడు “వాక్యం 
రసాత్మకమ్‌ కావ్యమ్‌” అని ప్రకటించాడు. విశ్వనాథ సత్యనారాయణ “రసము వేయి 
రెట్లు గొప్పది” అన్నాడు. రసానందం అంటే లోకోత్తర ఆహ్లాదం, బ్రహ్మానందం, 
రసహృదయం, రసవంతం అనేవాటికి ప్రాధాన్యం వచ్చింది. రస సిద్ధాంతం ప్రాతిపదికగా 
తెలుగులో సాహిత్య విమర్శ వెలువడింది. 
మహా భారతంలో గల 'రసం' గురించి చాలా విమర్శ వచ్చింది. భారతంలో 
శాంతరసం ప్రధానమని చాలామంది నిర్ణయించారు. ఆ శాంతరసంలో ధర్మ 
శాంతమున్నారు కొందరు. మహా భారతంలో 'ధర్మవరం' ప్రధానమని కొందరి 
అభిప్రాయం. నన్నయది బుషి మార్గమనీ, తిక్కనది రసమార్గమనీ చెప్తారు. ఆంధ్ర 
మహాభారతంలో రసాలన్నీ అంగరూపాన్నో అంగిరూపాన్నో పోషించబడ్డాయి. కథను, 
పాత్రలను, సన్నివేశాలను రసోన్ముఖంగా చేయటమే రసశిల్పం. తిక్కనలో “రసాభ్యుచిత 
బంధం” ఉన్నదనటానికి ఈ రసశిల్చ్బం ఉండటమే కారణం. ఆచార్యజి గాగయ రస 
ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఇలా అంటారు : 
తిక్కన విరాట పర్వంలో జా 
ఉత్తరాభిమన్యుల వివాహ సందర్భంలో - శృంగారం 
ద్రౌపదిపట్ల కీచకుని విరహ వర్ణన - శృంగార రసాభాస 
యుద్ధ పర్వాలలో - వీర, రౌ-ద్ర బీభత్సాలు 
ఉత్తర కుమారుని ప్రజ్ఞలు - హాస్యరసం 
కృష్ణుని విశ్వరూప సందర్శనం - అద్భుత రసం 


18 తెలుగు విమర్శ-పరిణామం 


స్త్రీ పర్వంలో - కరుణ రసం 
అనుశాసనిక పర్వంలో - శాంత రసం. 
ఈవిధంగా రస సిద్ధాంత విమర్శ అధికంగా వెలువడింది. 

నాచన సోమనకి “సాహిత్య రస పోషణ” అనే బిరుదు వుంది. కాబట్టి 
సోమన కవిత్వంలో గల రస శిల్చంపై చర్చలు జరిగాయి. ఎజ్జన - నాచన సోమనల 
హరి వంశాలను పోలుస్తూ రసపరమైన గ్రంధాలు వెలువడ్డాయి. ఆచార్య ఎల్లూరి 
శివారెడ్డి తిక్కన భారతంలో రస పోషణపై సిద్ధాంత గ్రంథం రాశారు. దాక్టర్‌ గంగాపురం 
హరిహరనాథ్‌ “మహా భారతంలో కరుణ రస పోషణం” పై విశ్లేషించారు. డాక్టర్‌ 
జంధ్యాల జయకృష్ణ బాపూజీ “శ్రీనాథుని సాహిత్య ప్రస్థానం”లో రస ప్రస్థానం 
వుండి. బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి “శృంగారం - పోతన” అనే వినూత్న (గ్రంథం 
రాశారు. పెద్దన మను చరిత్రలో వరూధినీ ప్రవరుల ఘట్టంలోగల రసంపై విస్ప్రతమైన 
చర్చ జరిగింది. కంకంటి పాపరాజు ఉత్తర రామాయణంలో గల రస శిల్చ్పంపై దృష్టి 
పెట్టి గడియారం వేంకట శేష శాస్త్రి పుస్తకం రచించారు. 

ఈ విధంగా రస సిద్ధాంతం విమర్శ ప్రాచీన సాహిత్యంలో బాగా ఎక్కువ. 
ఆధునిక కావ్యాల విమర్శలో కూడా రస ప్రసక్తి కనిపిస్తుంది. శ్రీశ్రీ మహా ప్రస్థానంలో 
వీర, రౌద్ర, కరుణ రసాలున్నాయని వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ కూడా కవిత్వానికి “రస 
నిర్దేశం” ఉండాలన్నాడు. కాబట్టి భరతుడు స్థాపించిన రస సిద్ధాంతం నేటికీ సాహిత్య 
విమర్శలో (ప్రాధాన్యం కలిగి వుండటం విశేషం. 


2. ఆలంకారిక విమర్శ: 

(భామహడు 'కావ్యాలంకారం” అనే శాస్త్ర గ్రంథంలో ఆలంకారిక సిద్దాంతానికి 
ప్రాముఖ్యం ఇచ్చాడు. ఇతని ఆలంకారిక చర్చ తర్వాతవారికి ఆదర్శమైంది. భరతుడు 
నాలుగు అలంకారాలు చెప్తే భామహుడు 388 అలంకారాల్ని పేర్మొన్నాడు. (ఆ తర్వాత 
199, 124 దాకా వెళ్ళాయి) “అలంకార సర్వస్వం), “'చంద్రాలోకం) వంటి అలంకార 
శాస్త్రాలు వచ్చాయి. అలంకారాలు లేని కావ్యం నగల అలంకరణలేని స్రీ వంటిది 
అన్నారు. అలంకారాల వల్ల కవిత్వానికి పుష్టి చేకూరుతుందని వెల్లడించారు. “ఉపమా 


దా॥ ద్వానాశాస్త్రి షం 


కాళిదాసస్య” అంటూ చర్చించారు. జానపద కవిత్వంలో అలంకారాల దగ్గరి నుంచి 
శ్రీశ్రీ మహా ప్రస్థానంలో అలంకార ప్రయోగం వరకు విమర్శ వెలువడింది. 


ఉపమానన్న పార్యస్య” అని ఈ [గ్రంథ రచయిత వ్యాసం రాశాడు. తిక్కన 
భారతంలోని అర్థాలంకారాల నైపుణ్యంపై చాలామంది విమర్శ ద్వారా విశ్లేషించారు. 
తిక్కన వర్ణనలలో గల ఆలంకారికత కథకి, పాత్రలకి అనుగుణంగా వుంటుందన్నారు. 

“మడుగు జీరయందు మసిదాకినట్లు” 

“పాలలో బడిన బల్లి విధంబున” 

“మంటలో మిడుతలు చొచ్చినట్లయిన” 

ఇవే కాదు - చంద్రాస్తమయ వర్ణన చేస్తూ అలంకారశోభితంగా ఇలా అంటాడు 
తిక్కన - 

“తన కులంబున పుట్టిన ధారరాష్ట 

లన్న దమ్ములతో విగహంబుకొనుట 

కుమ్మలించి వివర్ణత నొందినట్లు 

కందియెంతయు జెలువేదె చందురుండు॥ 

తెలుగులో ఏ కవి కవిత్వంపై విమర్శించిన ఆలంకారిక ప్రస్తావన తప్పదు. 
శ్రీనాథుని రచనలలో అర్జాలంకారాలు సరే - పోతన భాగవతంలో అర్జాలంకారాల 
కంటే శబ్దాలంకారాలకే ప్రాధాన్యం గమనిస్తాం. దీనివల్లనే పోతన పద్యాలకు శ్రవణ 
శుభగత్వం అలవడింది -కంఠస్టానికి అనువైనది. ప్రబంధాలలో గల ఆలంకారికతపై 
అనుకూల ప్రతికూల చర్చలు జరిగాయి. వీళ్ల అలంకార ప్రయోగాలు నేలవిడిచి సాము 
చేశాయన్నారు. మనుచరిత్రలో సూర్యాస్తమయ వర్ణనలో ఉత్రేక్షాలంకారాన్ని ప్రయోగించి 
పప్పులో కాలేశాడని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఆ పద్యం - 

“తరుణి ననన్యకాంతనతి దారుణ పుష్పశిలీ ముఖవ్యధా 

భర విశశాంగినంగ భవబారికి నగ్గముససేసిక్రూరుడై 

యరిగె మహీసురాథము డహంకృతితో నిరోష భీషణ 

స్ఫురణవహించెన యననభోమణి దాల్చి కషాయదీధితిన్‌” 


20 తెలుగు విమర్శ -పరిణామం 


సూర్యుడు అస్తమించేటప్పుడు తన కాంతిని పోగొట్టుకొని ఉండటం సహజం. 
దానిని పెద్దన'ప్రవరుడు “మహీసురాధముడై” వరూధినిని దానిని తిరస్కరించడంతో 
కోపం వచ్చి కాషాయరంగంలో -ఎజ్జిగా ఉన్నాడు - అని వర్ణించాడు. విమర్శకులు 
ఇది అనౌచిత్యమన్నారు. ప్రారంభంలో ప్రవరుడు వంటి గొప్పవాడు లేడని చెప్పి 
“మహీసురాధముడు, “అహంకృతిత్‌” అనడం అసమంజసంగదా! ప్రవరుద్ని ఇంద్రియ 
నిగ్రహం గలవాడిగా, పరస్త్రీ విముఖడిగా చెప్పి - ఇలా చెప్పటం అనుచితమన్నారు. 
ఈ విమర్శ సముచితమే! ఆలంకారిక వ్యామోహంలో పడి వర్ణించాడు పెద్దన. 
కాబట్టి అలంకారాలు సందర్భోచితంగా వాడాలని క్షేమేంద్రుడు “అలంకారౌచిత్యాన్ని” 
పేర్కొన్నాడు. చేమకూర వేంకట కవి విజయ విలాసంలో గల అలంకార చమత్కతి పై 
విమర్శ వెలువడింది. ఆధునిక కవిత్వంలో 'మహా ప్రస్థానంలే అలంకారాలపై వ్యాసాలు 
వెలువడ్డాయి. “ఆరిన కుంపటి విధాన, కూర్చున్నది ముసల్టొకతె” వంటి అలంకారాలు 
శ్రీ్రీ శైలికి బలాన్నిచ్చాయని తెలిపారు. ప్రాచీనమైన ఆలంకారిక సిద్ధాంతాలు నేటికీ 
సజీవంగా ఉన్నాయని చెప్పవచ్చు. 


3. రీతి, గుణాత్మక విమర్శ: 


దండి “కావ్యాదర్శంలో గుణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలంకారాలు 
బాహ్య సౌందర్య హేతువులైతే, గుణాలు అంతః సౌందర్య హేతువులన్నాడు. గుణ 
దోషాలపై చర్చలు జరిగాయి. ప్రసాద గుణం, మాధుర్య గుణం, ఓజో గుణాలను 
పేర్ళాన్నారు. ఇవి శయ్యకి లేదా పాఠానికి సంబంధించినవి. ఈ గుణాలు అర్జాశయాలు, 
శబ్బాశయాలు కూడా! 


వామనుడు అనే ఆలంకారికుడు “రీతిరాత్మా కావ్యస్య” అంటూ రీతివాదాన్ని 
స్థాపించాడు. వైదర్శి, గౌడి, పాంచాలి రీతుల్ని విమర్శకి అనుసంధానం చేశారు. ఈ 
గుణాలు, రీతులు అనేవి శైలికి సంబంధించినది. అంటే పదాల కూర్చునకు 
సంబంధించినవి. ఒక్కొక్క కవికి ఒక్కొక్క శైలి వుంటుంది. నన్నయ చెప్పిన “అక్షర 
రమ్యత” ఈ గుణాలకి, రీతులకి సంబంధించినదే. డా.వి.వి.యల్‌. నరసింహరావు 
నన్నయ కవిత్వలోని అక్షర రమ్యతపై ప్రత్యేకమైన పరిశోధన చేశారు. తిక్కన అయినా, 


డా! ద్వానాశాస్త్రి 2 


పోతన అయినా సందర్భోచితంగా గణాల్‌ రీతులత్‌ రచన సాగించిన వారే. అయితే 
తెలుగులో ప్రసంగవశాత్తు తప్ప ప్రత్యేకమైన విమర్శ గ్రంథాలు వెలువడలేదు. 
4 ధ్వని సిద్ధాంత విమర్శ: 

ఆనందవర్ధనుడు “ధ్వన్యాలోకం” పుస్తకంలో ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 
ధ్వనిలో '“రసధ్వనిని కూడా పేర్కొన్నారు. అభిధ, లక్షణ, వ్యంజన అనే శబ్ద 
శక్తులున్నాయనీ, వీటిలో వ్యంజనా శక్తి వల్ల ధ్వని ఏర్పడుతుందనీ ఆనందవర్థనుడు 
వెల్లడించాడు. దీనినే వ్యంగ్యార్థం అని కూడా అంటారు. వ్యంగ్యం ప్రధానంగా ఉంటే 
అది “ధ్వని కావ్యం” లేదా “ఉత్తమ కావ్యం” అన్నారు. తిక్కన భారతంలో “ధ్వని పై 
పరిశోధన (గ్రంథాలు వెలువడ్డాయి. కవిత్వానికి ధ్వని తప్పనిసరి అన్న అభిప్రాయాలు 
ఉన్నాయి. కవి అక్షరాలను, శబ్దాలను, సమాసాలను ఉక్తి వైచిత్రితో పొందుపరుస్తాడని 
విమర్శకులు తెలిపారు. విశ్వనాథ సత్యనారాయణ “కావ్యమును పఠించు టయనగా 
మధురమైన శబ్ద సంయోజనమును హ్యూలోచించుట, ఉక్తి వైచిత్యమును పరిశీలించుట” 
అన్నారు. ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి “తిక్కన కావ్యశిల్పం” అనే పుస్తకంలో 
ధ్వని ప్రస్తావన చేశారు. ఆచార్య సుమతీ నరేంద్ర “తిక్కన చేసిన మార్పులు - బెచిత్యపు 
తీర్పులు” లో తులనాత్మక పరిశీలన చేసి ధ్వని ప్రాధాన్యాన్ని వివరించారు. ఆచార్య 
శలాంక రఘునాథశర్మ గారు “ భారత ధ్వని దర్శనము” అనే పుస్తకంలో ధ్వని స్వరూప 
స్వభావాలను విశేషాలను వెల్లడించారు. ప్రబంధ లక్షణాలలో “వ్యంగ్యోక్తి” కూదా 
ఉంది. వరూధినీ ప్రవరూల సంభాషణల్లో గల “ధ్వనిని చాలామంది విశ్లేషించారు. 
పెద్దన మనుచరిత్రలోని “చతురవచోనిధత్వ”పై ఆచార్య పల్లా దుర్గయ్య వివరించారు. 
జాషువా, శ్రీశ్రీ, సినారె వంటి ఆధునిక కవుల కవిత్వాన్ని విశ్లేషిస్తూ “ధ్వనిని పేర్ళొనటం 
గమనిస్తాం. 
5. బెచిత్య దృక్పథ విమర్శ: 

క్షేమేంద్రుడు 'జెచిత్య విచార చర్చ” రచించి జెచిత్యమే కావ్య జీవితమని 
ప్రతిపాదించాడు. పదౌచిత్యం, వాక్యౌచిత్రం, అలంకార బెచిత్యం, పాత్రౌచిత్యం.... 
అంటూ కవితా రచనలో “బెచిత్యం” ప్రధానమన్నాడు. ఏకవైనా పదం, సమాసం, 


22 తెలుగు విమర్శ-పరిణామం 


అలంకారం వేయటంలో సార్ధక్యం అవసరమన్నాడు. తెలుగులో ముఖ్యంగా ప్రాచీన 
కవిత్వాన్ని విమర్శించేటప్పుడు ఈ బెచిత్య విశ్లేషణ బాగా కనిపిస్తుంది. ధర్మరాజును 
తిక్కన “మెత్తని పులి” అన్నాడు - అది బెచిత్యమేనా? పోతన “తలోదరీ” అనడం 
సమంజసమేనా? తాపీ ధర్మారావు ఇటువంటి చర్చలు చేశారు. ధ్వని సిద్ధాంతం 
అంతగా కాకున్నా ఇవాళ ఈ బెచిత్య విమర్శ సాగుతూనే ఉంది. 

ఇదేవిధంగా వక్రోక్తి విమర్శ, వ్యాకరణ విమర్శ, ఛందో విమర్శ వంటి ప్రాచీన 
సాహిత్య విమర్శ రీతులు కూడా ఉన్నాయి. పురాణ దృక్పథ విమర్శ కూడా చెప్పవచ్చు. 
ప్రాచీన కవిత్వాన్ని విమర్శించేటప్పుడు పురాణ ప్రతీకలు, పాత్రలు, నేపథ్యం వంటి 
వాటిని పరిశీలిస్తూ విమర్శించాలి. ఇటీవల శ్రీశ్రీ “మహా ప్రస్థానం”లో పురాణ ప్రతీకలపై 
విమర్శ వ్యాసాలు వెలువడ్డాయి. 

ప్రాచీన విమర్శ దృక్పథాలు ప్రాచీన కవిత్వానికే కాకుండా ఆధునిక కవిత్వానికి, 
సాహిత్యానికి అన్వయిస్తూ ఉండటం అంటే విమర్శ పరిణామం చెందుతూనే పాతను 
కలుపుకుంటూ వెళోందని సారాంశం. 


5. ఆధునిక సాహిత్య విమర్శ -(పాశ్చాత్య ప్రభావం) 

ఆధునిక సాహిత్య ప్రక్రియలు చాలావరకు నూతనమైనవి. పాశ్యాత్య సాహిత్య 
ప్రక్రియల ప్రభావంతో వెలువడినవి. కాబట్టి ఆధునిక సాహిత్య స్వరూప స్వభావాన్ని 
అంచనా వెయ్యడానికి లేదా అవగాహన చేసుకోవడానికి పాశ్చాత్య ప్రక్రియల గురించి, 
వారి విమర్శ దృక్పధాలు గురించి తెలుసుకోవాలి. ప్రాచీన సాహిత్య విమర్శ దృక్పథాలు 
పూర్తిగా ఆధునిక సాహితీ ప్రక్రియలకి అన్వయించవు. 

పాశ్యాత్య సాహిత్య విమర్శను ఆచార్య జి.వి.సుబహ్మణ్యం ఈవిధంగా 
వింగడించారు - 

1.గ్రీకు, లాటిన్‌, రోమన్‌ విమర్శ్మయుగం 

2. ఎలిజబెతన్‌ విమర్శ యుగం లేదా పునరుజ్జీవన విమర్శ యుగం. 

8.రెస్ట్రోరేషన్‌ విమర్శ లేదా పునరుద్దరణ విమర్శ యుగం 


డా॥ ద్వానాశాస్త్రి 23 


4.నియోక్లాసికల్‌ విమర్శ యుగం లేదా నవ్య సంప్రదాయ విమర్శ యుగం 
5. రొమాంటిక్‌ విమర్శ యుగం లేదా కాల్చనిక విమర్శ యుగం 
6. విక్టోరియన్‌ విమర్శ యుగం 
7.ఆధునిక విమర్శ యుగం 
ఈ నేపథ్యంలో ఎన్నో నూతన విమర్శ ధోరణులు వెలువడ్డాయి. ఆధునిక 
సాహిత్యాన్ని ఈ నూతన విమర్శ ధోరణులతో విశ్లేషిచటం నవీన విమర్శకి 
చెందుతుంది. విమర్శ భేదాలు అనేకం ఉన్నాయి. దీనికి కారణం రూప వైవిధ్యం, 
ప్రక్రియ వైవిధ్యాలే. 
దృష్టి భేదాన్ని బట్టి - స్థూల విమర్వ, సూక్ష్మ విమర్శ అనే విభాగాలున్నాయి. 
పైపైన, స్థాలీపులాకన్యాయంగా విమర్శ చేస్తే “స్థూల విమర్శ” అవుతుంది. లోతుగా, 
నిశితంగా చేసిన విమర్శ సూక్ష్మ విమర్శ అవుతుంది. మంచిని వివరిస్తే సద్విమర్శ 
అనీ, చెడును విమర్శిస్తే దుర్విమర్శ లేదా కువిమర్శ అనీ అంటారు. విమర్శ విధానాన్ని 
బట్టి సమగ్ర విమర్శ, అసమగ్ర విమర్శ అనే రకాలు కూడా ఉన్నాయి. 
ఆధునిక సాహిత్య విమర్శకి ముఖ్యాంశాలుగా వీటిని చెప్తారు - 
1వివరణ (0150100601) 
2. విశ్లేషణ (213/515) 
3.వివేచన (0190102600) 
4.సమన్వయం లేదా వ్యాఖ్య (1069%0612%0%) 
5.అనుశీలనం (౪2102[0%) 
6.సిద్దాంత దర్శనం (11600 0114209) 


వీటిని వరుస (క్రమంలోనే ఉత్తమోత్తమంగా చెప్పాలన్నారు. తెలుగు సాహితీ 
విమర్శ ప్రగతిని ఆచార్య జి.వి. సుబహ్మణ్యం ఈ క్రింది విధంగా విభజించి 
వివేచించారు- 


24 తెలుగు విమర్శ-పరిణామం 


1.గంథ పరిష్కార విమర్శ యుగం (క్రీ.శ. 1829-1874. దాదాపు 4&5 
సంవత్సరాలు, 

2.వికాస యుగం (1874-1913. దాదాపు 40 సంవత్సరాలు) 

3.కావ్యానుశీలన యుగం (1914-1948. దాదాపు 35 సంవత్సరాలు) 

4.శిల్పానుశీలన యుగం (1948-1963. దాదాపు 15 సంంత్సరాలు) 

5.సమన్వయ యుగం (1963-1970. దాదాపు 8 సంవత్సరాలు) 

6.పరిశోధన యుగం (1970-1980 దాదాపు 10 సంవత్సరాలు) 

7.సమీక్షా యుగం ( 1980-1990. దాదాపు 10 సంవత్సరాలు) 

8. ఉద్యమ విమర్శ యుగం (1991-2000. దాదాపు 10 సంవత్సరాలు) 

“గంథ పరిష్కార విమర్శకు పాఠమెంత ప్రాణమో, సాహిత్య విమర్శకు 
ప్రమాణమంత ప్రాణం. పాఠ పరిష్కారం కోసం పరిశమించింది, పాఠ ప్రవచనం 
కోసం ప్రయత్నించింది బ్రౌణ్య యుగం. శుద్ధ ప్రతి ప్రభుద్ధమైనప్పుడే విశుద్ధ విమర్శ 
వెలువడుతుంది. “అన్న ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం మాటలు విస్మరింపరానివి. ఈ 
నేపథ్యంలో ఆధునిక విమర్శన పద్ధతుల్ని ఇలా విశ్లేషించవచ్చు: 
1. గ్రాంథిక విమర్శ (౧011021 0160190) 
పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని చేసే విమర్శ ఇది. పుస్తకంలోని విషయమే 

ప్రథానం తప్ప అన్య విషయాలు పరిగణనలోకి తీసుకోరు. గ్రంథమే ఇందులో 
-పమాణం. ఆ(గంథంలోని రచనా పద్దతి గురించి, పాతల గురించి, 
రసం-వర్ణన -భాష-సన్నివేశం, ఛందస్సు, ఇతివృత్తం వంటి వాటిని గురించి చేసే 
విమర్శ గ్రాంథిక విమర్శ అవుతుంది. దీనిని ప్రాచీనంగా భావిస్తారు గానీ నేటిఈ 
నడుస్తున్న విమర్శే. 

ఉదా: అన్నమాచార్యుల సంకీర్తనల్లో వర్ణనలు - డా. గుమ్మా సాంబశివరావు 

ప్రంబంధ యుగం - అవ్టాదశ వర్ణనలు : దాక్టర్‌ వి. నాగరాజ్యలక్ష్మి 

మహాభారతం - పద్యశైలి : దాక్టర్‌ చేరెడ్డి మస్తాన్‌ రెడ్డి. 


డా! ద్వానాశాస్త్రి 25 


లై గ్రంథ పరిష్కార విమర్శ (2౫62866021 ౧౧౦1) 
ఒక రచనకు గల అనేక ప్రతుల్ని తీసుకొని, వివిధ అంశాలను పరిశీలించి, 
సరైన శుద్ద ప్రతిని నిర్ణయించటానికి చేసే విమర్శ ఇది. సరైన పాఠాన్ని నిర్ణయించడం 
ఇందులో ప్రధాన లక్ష్యం. ప్రక్షిప్తాలను గుర్తించవలసి వుంటుంది. పూర్వాపరాలను 
చర్చించవలసి వుంటుంది. రచయిత లేదా కవి ఉద్దేశించిన అర్ధాన్ని పరిశీలించి 
అవగాహన చేసుకోవాలి. కాల నిర్ణయం, రచన మూలం, తులనాత్మకత వంటివి 
(గ్రంథ పరిష్కార విమర్శకి ముఖ్యమైనవి. ఒక్కొక్కసారి మూలప్రతిలే అక్షర దోషాలు, 
వ్రాత దోషాలు వుంటాయి. వాటిని పసిగట్టి సవరించాలి. “లిపిజ్ఞానం” చాలా అవసరం. 
సి.పి.బ్రౌన్‌, మేకంజీలు గ్రంథ పరిష్కారంలో కృషి చేశారు. అయితే ఇది మనకి 
కొత్తది కాదు, మన ప్రాచీన పండితులకి అలవాటైనదే. కాకపోతే పాశ్చాత్యుల వల్ల 
ప్రాచుర్యంలోకి వచ్చింది. ముద్రణ వచ్చిన తర్వాత ప్రాధాన్యం లభించింది. 
మహా భారతం, భాస్మర రామాయణం, భాగవతం వంటివాటిని ఎంతోమంది 
పండితులు, గ్రంథ పరిష్కరణ చేసి విలువైన పీఠిక రూపంగా విమర్శ చేశారు. 
“అచటి విప్రులు మేచ్చరఖిల విద్యాప్రాఢి 
ముదిముది తప్పిన మొదటి వేల్పు” 
అనే మను చరిత్ర పద్యంలో “తప్పిన” ఉండాలా, “తప్పని” ఉండాలా? అనేది 
ప్రశ్న ఇటువంటి మీమాంసాలెన్నో ఎదురువుతాయి. అందుకనే గ్రంథ పరిష్కర్త భాషా 
పండితులై ఉండాలి. కవిని అర్ధం చేసుకోవాలి. అంతేకాదు చారిత్రక పరిజ్ఞానం 
కూడా అవసరం. మాండలిక పద ప్రయోగాలపై కూడా అవగాహన వుండాలి. 
జూలూరు అప్పయ్యశాస్త్రి, దీపాల పిచ్చయ్య శాస్త్రి, మానవల్లి రామకృష్ణ 
కవి, వేటూరి ప్రభాకర శాస్తి, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్భ, నిడదవోలు వేంకటరావు, 
జయంతి రామయ్య పంతులు, బండారు తమ్మయ్య, పూండ్ల రామకృష్ణయ వంటి 
తొలితరం వారంతా ఈ గ్రంథ పరిష్మరణకి పునాదులు వేశారు. ఆధునికులలో 
దేవళ్ళ చిన్ని కృష్ణయ్య, ఆచార్య బి. రామరాజు, కపిలవాయి లింగమూర్తి 
వంటివారున్నారు. “41 1000640601 10 061ఖు లయ౭! ౧౧4౦13అనే కొత్త 
ఆంగ్ల పుస్తకాన్ని ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు తెనిగించారు. 


26 తెలుగు విమర్శ-పరిణామం 


త్ర చారిత్రక విమర్శ 3 01500021 ౧౫౬౦15 

చరిత్రకీ సాహిత్యానికీ అవినాభావ సంబంధం వుంది. రాజుల చరిత్ర అయినా, 
సాంఘిక చరిత్ర అయినా సాహిత్యంపై ప్రభావం చూపిస్తుంది. సాహిత్యం కూడా 
వాటిని స్వీకరిస్తుంది. చారిత్రక పరిణామం సాహిత్య పరిణామానికి మూలం అవుతుంది 
కూడా! 

ఒక రచనలోని వివిధ అంశాల్ని చారిత్రక దృష్టితో పరిశీలించి పూర్వాపర 
సంబంధాల్ని స్వరూప స్వభావాల్ని వివరించే విమర్శ చారిత్రక విమర్శ అవుతుంది. 
ఒక గ్రంథం ఏ యుగంలో వెలువడిందో, అప్పటి పరిస్థితులేమిటో, ఆ యుగ లక్షణాలు 
ఆగ్రంథంలో ఏ మేరకు ప్రతిఫలిస్తున్నాయో విశ్లేషించేది చారిత్రక విమర్శ. రాజకీయ 
సాంఘిక పరిస్థితుల ప్రభావం కవి మీద లేదా రచయిత మీద వుంటుంది. చారిత్రక 
విమర్శ వల్ల కవిపై లేదా కావ్యంపై లేదా రచనపై ఏఏ ప్రభావాలున్నాయో తెలుస్తుంది. 
కవి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇవన్నీ వివరించాలంటే చారిత్రక పరిజ్ఞానం అసవరం 
సాహిత్యంతో పాటు మిగిలిన రాజకీయ, సాంఘిక, మత పరిస్థితుల్ని తెలుసుకోవటానికి 
చారిత్రక విమర్శ ఉపకరిస్తుంది. 

“మనచరిత్ర పరిణామంలోనే మన సాహిత్య పరిణామమూ ముడిపడివుంది. 
మనిషి జీవనంలో మార్చే మనిషి సృష్టించే సాహిత్యంలోనూ మార్చు తెస్తుంది. అతని 
జీవన విధానమే అతని సాహిత్య మార్గాన్ని నిర్ణయిస్తుంది. అందువల్ల మనిషి చరిత్రకూ 
అతను సృష్టించిన సాహిత్య చరిత్రకూ సన్నిహిత సంబంధం వుంది”అన్నారు 
డాడి. చంద్రశేఖరరెడ్డి. చారిత్రక నేపథ్యంతో సాహిత్యాన్ని విమర్శించటం ఆధునికమే. 
ఇక్కడ ఒక ప్రశ్న - ఆనాటి సాహిత్యాన్ని నేడు విశ్లేషించటం ఏమిటి? అని! నేడు 
విశ్లేషించినా అప్పటి పరిస్థితుల ఆధారంగానే విమర్శించాలి. నన్నయ అవతారికను 
బట్టి ఆనాటి రాజకీయ వ్యవస్థను అంచనా వేయవచ్చు. బ్రాహ్మణుల్ని సంతృప్తి పరచటం, 
వర్జాశమ ధర్మాల్ని కాపాడటం వంటి వాటిని తెలుసుకోవచ్చు. తిక్కన కాలంనాటి 
రాజకీయ, చారిత్రక పరిస్థితుల్ని బట్టి రాయబార సన్నివేశాలను వ్యాఖ్యానించవలసి 
వుంటుంది. తిక్కన ప్రతిపాదించిన “హరిహరనాథ తత్వం” కూడా చారిత్రక నేపథ్యంలో 
వచ్చినదే గదా! శ్రీనాధుడ్నే పోతననూ చారిత్రక నేపథ్యంతో విమర్శించటం సముచితంగా 


డా! ద్వానాశాప్ర్రి 27 


వుంటుంది. శతకాలలో రాచరిక సామాజిక వ్యవస్థలు ప్రతిబింబిన్తాయి. ధూర్దటి “రాజుల్‌ 
మత్తులు....” అనటానికి దారితీసిన పరిస్థితుల్ని అంచనా వేయాలి. ఒకప్రక్క ప్రబంధ 
కవులంతా రాజుల్ని పొగడుతుండగా ధూర్జటి రాజనింద చేయటం విశేషం. కులం, 
మతం వంటి అంశాలతో కూడా విమర్శించవలసి వుంటుంది. భక్త కవులు లేదా పద 
కవులు రాజాస్టానాల్లో లేకపోవటానికి గల కారణాలను చారిత్రకంగా పరిశీలించాలి. 
ఆధునిక సాహిత్యాన్ని కూడా ఉద్యమాలు, పరిపాలక వ్యవస్థ, రాజకీయ పార్టీల పాత్ర 
వంటివాటిని దృష్టిలో వుంచుకొని విశ్లేషించాలి. చారిత్రక విమర్శ దృక్పథంతో వెలువడిన 
విమర్శకుల ఉదాహరణలు: 

తెలుగులో చారిత్రక కావ్యాలు - వి. సీత్రాకల్యాణి 

ఆంధ్రోద్యమ కవిత - చారిత్రక విశ్లేషణ : కె. తాయారమ్మ 

రాయలనాటి రసికత (వ్యాసం) - రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ 

తెలుగు సాహిత్యం - మరోచూపు : (సంపా) ఆచార్య కె.కె. రంఘనాథాచార్యులు 

తెలుగు సాహిత్యం - చారిత్రక నేపథ్యం : (సంపా) డి. చంద్రశేఖరరెడ్డి 

“మన పూర్వులకు చారిత్రక స్పృహ ఉందా లేదా అన్నది ప్రశ్నకాదు. ఒకవేళ 
వాళ్ళకు ఆ స్పృహ కొంత తక్కువ అని మనం భావించినా వాళ్ళను తిట్టుకొవలసిన 
పనిలేదు. ఉన్నదానిని పరిరక్షించుకొని, అధ్యయనం చేయలేని మన అసమర్థతను, 
వ్లైవ్లభ్ర చారిత్రక దశలలో ధ్వంసం చేసింది చేయగా మిగిలిందాన్ని ధ్వంసం చేసుకొనే 
మన అవివేకాన్ని నిందించుకోవాలి” అని దా.డి. చంద్రశేఖరరెడ్డి అనటంలో అత్యుక్తి 
లేదనిపిస్తుంది. 
4 సాంఘిక విమర్శ (500121081021 లగగ౦హము 


ఈ విమర్శకి ఫ్రాన్స్‌కి చెందిన “టెయిన్‌”ను ఆద్యుడిగా చెప్తారు. సమాజం, 
పరిసరాలు, ఆచార వ్యవహారాలే సాహిత్యమని ప్రకటించాడు. మానవుడు ఎలా 
సంఘజీవిగా చెప్తామో కవికూడా సంఘజీవే! సమకాలీన సమాజాన్ని ఏకవైనా 
అంతోఇంతో తన రచనలో ప్రతిబింబించక మానదు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన 
“ఆంధ్రుల సాంఘిక చరిత్రకు తెలుగు కావ్యాలు ఆధారమయ్యాయి. అంటే సమాజానికి 


సాహిత్యానికీ గల సంబంధం తెలుస్తుంది. 


28 తెలుగు విమర్శ-పరిణామం 


తిక్కన భారతంలో సమకాలీన సమాజంలోని విశేషాలెన్నో వున్నాయి. శ్రీనాధుని 

కావ్యావతారికలలో కంటే అతని చాటు కవిత్వంలో సాంఘిక విమర్శ ఎక్కువ. 
ప్రబంధాలలో సామాజిక అంశాలు ఉన్నాయా,లేవా? వంటి చర్చలు జరిగాయి. “ఆముక్త 
మాల్యదిలో శ్రీకృష్ణ దేవరాయులు సాంఘిక అంశాలెన్నింటినో నిక్షిప్తంచేశాడు పేదవారు 
వేసవి కాలంలో రాబోయే వానాకాలం కోసం వంట చెరకును ఇంటి చూరులలో 
భద్రపరుస్తారని చెప్పాడు. కొఅవి గోపరాజు “సింహాసన ద్వాత్రింశికొలోను, పాలవేకరి 
కదిరీపతి “శోకసప్తతి”లోను, “క్రీడాభిరామంలోను అపూర్వమైన సాంఘికాంశాలు 
చెప్పబడ్డాయి. యక్షగానాలలో అయితే చెప్పనక్కరలేనన్ని విశేషాలు కనబడతాయి. 
ఇక ఆధునిక సాహిత్యానికి వస్తే ఎక్కువగా “సాంఘిక విమర్శ” ద్వారానే విశ్లేషించాలి. 
ఇలా వచ్చిన వాటిలో కొన్ని = 

కందుకూరి నవలలు - సాంఘిక చైతన్యం: ఎం. హన్మంతరావు 

తెలుగు నవలల్లో సామాజిక చైతన్యం : పి. సంజీవమ్మ 

ఆంధ్ర సాహిత్యంలో సాంఘిక జీవన ప్రతిఫలం , ఎస్‌వి. ఎస్‌. కామాకావు 

తెలుగు పల్లెపదాల్లో ప్రజా జీవనం : వై. రఘుమన్న 

గురజాడ సామాజిక సామిత్య దృక్పథం : కె.ఎల్‌.ఎస్‌. శ్రీదేవి 

తెలుగులో తొలి సమాజకవులు - కె.కె. రంగనాథాచార్య 

శివ కవులు - సామాజిక పరిశీలన : కె.వి.ఎస్‌. పద్మావతి 
ర్‌. మనోవైజ్ఞానిక విమర్శ (9376101081021 ౮౧౪౦1౩) 

దీనిని 'మనోవిశ్లేషణాత్మక విమర్శ। ($/010 - ముం20/1021 ౧౧4౦15) 

అని కూడా అంటారు. “మనిషి మనోప్రవృత్తికి సంబంధించిన అంశాలను మనోవైజ్ఞానిక 
శాస్త్రవేత్త శాస్త్రపరంగా ఆలోచిస్తే, ఇదే విషయాన్ని సృజనాత్మక రచయిత హృదయ 
స్పందనల నేపథ్యంలోంచి అవలోకిస్తాడు. అతడు చేసేపనికి శాస్తపరమైన అవగాహన 
కొంత తోడ్పాటును ఇవ్వవచ్చు. అలాకాని సందర్భాలలో కూడా తన సృజనాత్మక 
శక్తితో మనిషి గుండెల్లోని చీకటి కోణాలను గ్రహించగల శక్తి అతడికి వుంటుంది. 


దా॥ ద్వానాశాస్త్రి 29 


సాహితీస్పజనకూ మనోవైజ్ఞానిక దృక్పథానికీ మధ్యగల ఈ అవినాభావ సంబంధమే 
కాలక్రమంలో ఆధునిక సాహిత్య విమర్శలో 'మనోవిశ్రేషణాత్మక విమర్శ' అనే ధోరణి 
ఆవిర్భవించడానికి కారణమైంది” అంటూ ఈ విమర్శరీతి నేపథ్యాన్ని కోడూరి 
శ్రీరామమూర్తి వివరించారు. 

సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌, ఆడ్లర్‌్‌ యూంగ్‌, ఎరిక్‌సన్‌ వంటివారు మనస్తత్వ సిద్దాంతాలు 
ఆధారంగా మనోవైజ్ఞానిక విమర్శ జరుగుతుంది. పాత్రల మానసిక స్వరూప స్వభావాలకు, 
ముఖ్యంగా మనసు విచిత్ర స్థితికి ఈ విమర్శలో ప్రాధాన్యం వుంటుంది. మనో విశ్లేషణాత్మక 
విమర్శ అంటే.... 

-పాత్రల ప్రవర్తనలోని వైచిత్రిని సైకో ఎనాలసిస్‌ సిద్ధాంత నేపథ్యంలోంచి 
విశ్లేషించి వివరించడం 

-రచయిత సృష్టించిన పాత్రల నేపథ్యంలోంచి, అతను జీవించిన కాలం నాటి 
పరిస్థితుల నేపథ్యంలోంచి రచయిత అంతరంగ ప్రవృత్తిని అంచనా వెయ్యడం. 

ఈ విమర్శ చేసేటప్పుడు విమర్శకుడు కేవలం ఒక సాహితీ విమర్శకుడుగా 
మాత్రమే కాకుండా ఒక మానసిక వైద్యుడిగా కూడా ఆలోచించాలంటారు. 
సామాన్యంగా ఈ విమర్శ విధానం ఆధునిక సాహిత్యానికే అన్వయిస్తుందని భావిస్తాం. 
కానీ గతంలో వచ్చిన సాహిత్యాన్ని ముఖ్యంగా ప్రాచీన కవిత్వాన్ని మనోవైజ్ఞానిక 
దృక్పధంలోంచి విమర్శించవచ్చు. ప్రతి వ్యక్తిలోను చేతసావస్థ (౮౦౧౦1045 5219), 
అచేతనావస్థ (౮1 00౧010౪5 51210) లు వుంటాయి. చేతన పైకి కనిపిస్తుంది. 
అచేతన అంతరంగంలో వుండిపోతుంది. మనో విశ్లేషణాత్మక విమర్శ “అచేతనికి 
ప్రాధాన్యమిస్తుంది. పాత్రల అంతరంగంలో మధ్య జరిగే సంఘర్షణ ప్రభావాలను 
వివరించడం, మనిషి మనసు చేసే విచిత్ర ప్రవృత్తులను భావాలను, లైంగిక భావాలతో 
సహా ఎటువంటి సంకోచం లేకుండా వివరించడం మనో వైజ్ఞానిక వమర్శ లక్ష్యం. 
ఈడిరస్‌ కాంప్లెక్స్‌, ఎలక్ర్రా కాంప్లెక్స్‌, ఇనిఫీరియారిటీ సుపీరియారిటీ కాం ప్లెక్సులు 
వాటివాటి ఆధారంగా పాత్రల్ని విశ్లేషించాలి. వ్యక్తి ప్రవర్తనపై 'సమిష్టి అచేతన' లేని 
ప్రాగూపాల (4016 ఏగ్గుం5) ప్రభావాన్ని కూడా వివరించాలి. రచనా శిల్పానికి 
సంబంధించినది 


30 తెలుగు విమర్శ-పరిణామం 


“వైతన్య స్రవంతొ(56620 01 601010051655 | 60మురుల) స ఈ తరహా 
విధానంపై విలియం జేమ్స్‌, హెన్రీ బర్గ్‌సస్‌, ప్రాయిడ్‌ల సిద్దాంతాల ప్రభావం 
వుందంటారు. ఆయా పాత్రల అంతరంగాలలో విభిన్న సంఘర్షణలను బలంగా 
చిత్రీకరించవలసి వచ్చినపుడు చైతన్య స్రవంతి” పద్ధతిని వాడతారు. 

భారతంలో శకుంతల, కుంతీదేవి, ద్రౌపది వంటి పాత్రల మనస్తత్వాన్ని 
విశ్లేషించవచ్చు. విరహావస్థలో ఉన్న కీచకుడి మనస్తత్వాన్ని తిక్కన బాగా వర్ణించాడు. 
శ్రీనాథుని చాటువుల్ని మనస్తత్వ శాస్త్ర పరంగా విశ్లేషించవచ్చు. వరూధినీ ప్రవరుల 
ఘట్టంలో మనస్తత్వాలు వివరింపవచ్చు. సూరన రాసిన “కళా పూర్ణోదయం”లో 
గాత్రీశాలీనుల కథను మనోవైజ్ఞానిక విమర్శ దృక్పథంతో పరిశీలించాలి. 

వేమన శతకంలో మానవుడి చిత్ర చిత్ర మనసు గతులు కనిపిస్తాయి. గురజాడ 
కథల్లోగానీ, కన్యాశుల్మం నాటకంలో గానీ కావలసినంత మనస్తత్వ రీతులు 
దర్శనమిస్తాయి. “చిన్నతనములో బొమ్మలాట నేర్చివుండుట చేత లోకమనే రంగంలో 
చిత్రకోటి రీతుల ఆటాదే మనుషులనే పాత్రల సొగసు కనిబెట్టడం నాకు అలవాటయింది” 
అన్నారు గురజాడ. కాబట్టి మనస్తత్వ శాస్తం చదవి కొందరు, చదవకపోయినా పరిలీలించి 
కొందరు పాత్రలను సమర్థవంతంగా చిత్రించగలరు. “నాకు గ్రంథ రచన అంటే ఏమిటో 
తెలుసు. నేనేది రాసినా తెలిసి రాస్తాను” అన్నారు విశ్వనాథ సత్యనారాయణ. ఈయన 
రాసిన “ఏకవీర” నేను 'బద్ధన్నసేనాని” లోను అద్భుతమైన మనస్తత్వ చిత్రణ వుంది. 
ఏకవీర నవల అచ్చంగా మనోవైజ్ఞానిక విశ్లేషణకి అనువైనది. చలం 'అమినా' బుచ్చిబాబు 
“చివరకు మిగిలేది”, గోపీచంద్‌ 'అసమర్దుని జీవయాత్ర, రావిశాస్త్రి 'అల్బజీవి, నవీన్‌ 
'అంపశయ్య', సలీం 'మరణకాంక్ష, అడవి బాపిరాజు “తుఫాను”, వడ్డెర చండీదాసు 
“హిమజ్వాల వంటి నవలల్లో విమర్శించడానికి “మనోవైజ్ఞానిక విమర్శ తప్పనిసరి. 
శ్రీశ్రీ రాసిన కోనేటి రావు కథలు, వినుకొండ నాగరాజు కథలు, కాశీభట్ల వేణుగోపాల్‌ 
కథలు ఈ కోవలోకే చెందుతాయి. అంతరంగపు అలజడిని కళ్ళకి కట్టించే మనోవైజ్ఞానిక 
విమర్శకి చెందిన గ్రంథాలలో కొన్ని 


దా॥ ద్వానాశాస్త్రి వ్ర 


తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ : కోడూరి శ్రీరామమూర్తి 

శ్రీశ్రీ కవితం - మనో విశ్లేషణాత్మక విమర్శ : డి. కృష్ణమరాజు 

విశ్వనాథ నవలలు - ప్రీ మనో వైచిత్రి : పి.శరావతి 

ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్య (స్రవంతి : వై. రామకృష్ణారావు 

తెలుగు నవల - మనో విశ్లేషణ : డి. విద్యేశ్వరి 

గోపిచంద్‌ నవలల్లో మనస్తత్వ పరిశీలన : సి. హెచ్‌. రోహిణి 

తిక్కన భారతం - మనస్తత్వ చిత్రీకరణ ఏ ద్వానా. శాస్త్రి (వ్యాసం) 
6. కవిజీవిత విమర్శ (3109120102! 01101) 

కవి జీవితానికి, అతని రచనకి సంబంధించిన విమర్శ ఇది. రచయిత 

జీవిత నేపథ్యం, వ్యక్తిత్వం, అవి అతని రచనలో ప్రతిఫలించినదీ లేనిదీ వివరించేది 
కవి జీవిత విమర్శ. రచయిత జీవితం ప్రధానంగా చేసే విమర్శ. “రాయటం వేరు 
- జీవితం వేరు” అన్నది నిజమా? సమంజసమా? ఎందువల్ల వేరు? అనే అంశాలను 
విశ్లేషించేది కవి జీవిత విమర్శ. దీనిని “ కవి ఆత్మీయ విమర్శ” అని కొందరన్నారు. 
కవి వ్యక్తిత్వం, అతని భావాలు, తాత్త్వికత రచనల్లో ఏవిధంగా ప్రతిబింబించిందో 
చెప్పాలి. రచన వేరు - జీవితం వేరు అయితే దానికి గల కారణాలను విశ్లేషించాలి. 
ఒక్కొక్కసారి భావ కవులలాగా వారి వ్యక్తిత్వ విశేషాలు తెలిస్తేగాని కవిత్వం అర్థంకాదు. 

“ఏను మరణించు చున్నాను ఇటు నశించు 

నాకొరకు చెమ్మగిలన యనమ్మలేదు” 

“నా మరణ శయ్యను పరచుకున్నాను నెనె” 

అని కృష్ణశాస్త్రి రాస్తే - ఆయన జీవితం తెలీక పలాయన వామనీ 
నిరాశావాదమనీ విమర్శించారు. దేవులపల్లికి భార్య పోయింది. ఆ తర్వాత 
“డి స్పెప్పియా” అనే అజీర్ణ వ్యాధి వచ్చి మంచినీళ్ళు కూడా లోపలికి పోయేవి కాదట! 
64 పౌన్ల బరువు తగ్గిపోయాడు. డాక్టర్లు 'ఇక లాభంలేదు' అని పెదవి విరిచారు. 
దేవులపల్లి అభ్యుదయ భావాలకు (బ్రాహ్మణులు వెలివేశారు. అనారోగ్యం, సామాజిక 


32 తెలుగు విమర్శ-పరిణామం 


ఆవేదన అన్నీ ఆయన్ని అతలాకుతలం చేశాయి. పైగా సున్నిత హృదయుడు. మూడు 
రోజుల్లో ప్రాణం పోతుందని తెలిసినప్పుడు చేసినవే పై పంక్తులు. ఈ కవి జీవిత 
నేపథ్యం తెలియకపోతే ఎలా అర్థం చేసుకుంటాం? 

మన ప్రాచీన కవులు వ్యక్తిగత సమాచారాన్ని అంతగా పేర్ళానలేదు. అందుకనే 
ఎన్నో వాదోపవాదాలు వెలువడ్డాయి. వారి ఉద్దేశం రచన ముఖ్యం కానీ రచయిత 
జీవితం ముఖ్యం కాదని. కానీ పాశ్చాత్య విమర్శలే కవి లేదా రచయిత జీవితానికీ 
ప్రాధాన్యత ఉంది. ఎలాగైతే కృష్ణశాస్త్రి జీవితం ప్రతిబింబిస్తుందని చెప్పుకున్నామో, ' 
అలాగే కీట్స్‌ కూడా తన జీవితాన్ని ప్రతిబింబిస్తూనే కవిత్వం రాశాడు. ఒక్కొక్కసారి 
కవి తన వ్యక్తిత్వాన్ని కనిపించనీకుండా రచన చేస్తాడు. అప్పుడు విమర్శకుడి పని 
కష్టమవుతుంది. పాశ్చాత్య సాహిత్య విమర్శ ప్రభావం వల్లనే “కవి జీవిత విమర్శ” 
దృక్పథం ప్రవేశించింది. దీనికి ఆద్యుడిగా “రైదన్‌ను పేర్కొంటారు. “రచయితను 
గురించి నాకున్న పరిజ్ఞానాన్ని దూరంగా ఉంచి అతని రచనకు విలువ కట్టడం నాకు 
చేతకాదు” అన్నాడు (ఫెంచి విమర్శకుడు సెయింట్‌ బ్యూ. తెలుగులో కవి జీవిత 
చరిత్రాత్మక సాహిత్య విమర్శ పద్ధతికి ఒక ఒరవడిని ప్రవేశపెట్టిన ఘనత కె. వి. రమణారెడ్డిదే 
అన్న కొల్లు వెంకటేశ్వరావుతో ఏకీభవిస్తాం. ఆయనే “కవి జీవిత చరిత్ర విమర్శకుడు 
శాస్త్రీయమైన పరిశోధకుడు కావాలి” అనే మంచి మాట చెప్పారు. కవుల మానసిక 
స్థితి, రచనా రెండూ అంచనా వెయ్యగలిగి వుండాలి. తిక్కన జీవితం యుద్ధ పర్వాలు 
రాయడానికి సహకరించింది. శ్రీనాథుడి జీవితం భక్తి, రక్తి-రెండింటి సమ్మేళనం. 
పోతన జీవితం - కవిత్వం రెండూ ఒకటే. శ్రీశ్రీజీవితం - కవిత్వం రెండూ ఏకంకాదు, 
కొంత భేదం ఉంది. జాషువా జీవితమే కవిత్వం ఇలా విశ్లేషిస్తే అది కవి జీవిత 
విమర్శ అవుతుంది. ఈ ధోరణిలో వెలువడినవి - 


శృంగార శ్రీనాథం: వేటూరి ప్రభాకరశాస్రి 

శ్రీనాథుడు శృంగారిమా? : చిలుకూరి పాపయ్య శాస్తి 
వేమన - రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ 

తాపీ ధర్మారావు జీవితం - రచనలు, ఏటూకూరి ప్రసాద్‌ 
మహోదయం - కె.వి. రమణారెడ్డి 


-డా॥ ద్వానాశాస్రి , 33 


సారాంశం ఏమిటంటే కవి జీవితం, భావజాలం తెలిస్తే విమర్శ మరింత 

అర్ధవంతంగా సముచితంగా వుంటుంది. 
అనేక భాషలు, జాతులు, కులాలు, ప్రాంతాలు గల భిన్నత్వ దేశం మనది. 

అందుకుని తులనాత్మక అధ్యయనం ఆవశ్యకత భారతదేశంలోనే ఎక్కువగా ఉంది. 
1899లోనే వెన్నేటి రామచంద్రరావు “మను వసు చరిత్ర రచనా విమర్శనము” అనే 
విమర్శ (గ్రంథం రాశారు. ఇది తెలుగులో తొలి తులనాత్మక (గ్రంథంగా చెప్పాలి. ఒకే 
సంస్కృత మూలంగలది తెనిగించబడినప్పుడు తులనాత్మక పరిశీలన చేస్తారు - 

ఉదా: వ్యాస భారతం - కవిత్రయ అనువాదం....ఒకే భాషలో వెలువడిన 
రెండు కావ్యాలను అనుశీలించటం - 

ఉదా: ఎజ్జిన, సోమనల హరి వంశాలు. 

తులనాత్మక సాహిత్య విమర్శ అనేది వేర్వేరు భాషలకు చెందిన రచనలను 
పరిశీలించటం ప్రధానంగా కలదనీ - ఒకే భాషలోని రచనలను పరిశీలించటం 
తులనాత్మక విమర్శ పరిధిలోకి చేరవని సంజీవరావు అనటం సమంజసమేమో 
పరిశీలించవలసి వుంది. తులనాత్మక విమర్శ వల్ల భాషా వైశిష్టాలు, కవుల రచయితల 
వ్యక్తిత్వాలు, భిన్న కాలాలలోని ఆలోచనలు వ్యక్తమవుతాయి. సంస్కృతంతో పోల్చినప్పుడు 
కవిత్రయ భారతంలోని చేర్పులకు మార్పులకు పైన చెప్పినవే కారణాలు: తులనాత్మక 
సాహిత్య విమర్శ వల్ల బాగోగులు, తరతమ భేదాలు తెలుస్తాయి. ఈ విమర్శ దృక్పథంతో 
వెలువడిన వాటిలో కొన్ని - 

ద్రావిడ భాషల్లో క్రియా రూపాలు - తులనాత్మక పరిశీలన: పి. ఎస్‌.సుబ్రవ్మణ్యం 

పంప నన్నయల భారతాలు - తులనాత్మక పరిశీలన : బి. రత్నావళి 

వేమన - సర్వజ్ఞుడు ; గంథం అప్పారావు 

మాలపల్లి - గోదాన్‌ : ననుమాస స్వామి 

తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావం: కొత్తపల్లి వీరభద్రరావు 

తులనాత్మక సాహిత్యం చల్లా రాధాకృష్ణ శర్మ 

సంస్కృత వ్యాకరణలపై ప్రాకృత భాషా ప్రభావం : బేతవోలు రామబ్రహ్మం 


ఏ4 తెలుగు విమర్శ-పరిణామం 


7-తులనాత్మక సాహిత్య విమర్శ (6౮0%022676 లగయము) 


ఈ విమర్శ పద్ధతి మన భాషలోనే, మన దేశంలోనే కాకుండా యావత్‌ 
ప్రపంచంలోనే వ్యాప్తిలో వుంది. ఆధునిక సాహిత్య విమర్వ ఆంగ్ల సాహిత్య విమర్శ 
ప్రభావంతో వెలువడిందని మనకి తెలిసిందే. తులనాత్మక సాహిత్య విమర్శ అంటే 
సామాన్యంగా పోల్చి చెప్పడం, పోల్చి చూడటం అనుకుంటారు. కానీ ఆచార్య 
కె.సంజీవరావు (శిఖామణి) తులనాత్మక సాహిత్య విమర్శ నిర్వచనాలను ఇలా తెలిపారు 
-“విభిన్న సాహిత్యాలలోని పరస్పర సంబంధాలను అధ్యయనం చేయటం” -పార్‌వాన్‌ 
టీఘెం 

“అంతర్జాతీయ సాహిత్యాలలో ఆధ్మాత్మిక సంబంధాలను పరిశీలించడం. బైరన్‌కు 
పుష్మిన్‌కు - గొథెకుకార్లయిల్‌ కూ-వాల్టర్‌ స్మాట్‌కూ విగ్నేకి మధ్య తెలియవచ్చే 
వాస్తవ సంబంధాలను పరిశీలించడం, విభిన్న సాహిత్య రచయితల జీవిత చరిత్రలలో, 

భావావేశాలలో ఏర్పడిన సంబంధాలను పరిశీలించడం” -జీన్‌ మేరీకేర్‌ 


తులనాత్మక విమర్శ అంటే పోల్చి చూడటం కన్న విసృతమైంది, లోతైనది, 
వైజ్ఞానిక దృక్కోణం, అంతర్‌ దృష్టి ఒక లక్ష్యం వంటి తులనాత్మక విమర్శకు అవసరం. 
రెండు వేర్వేరు భాషలకు, దేశాలకూ చెందిన తులనాత్మక పరిశీలన ఇందులో ముఖ్యం. 
ఒకే రచనను ఇద్దరు చేసినప్పుడు కూడా తులనాత్మకత వుంటుంది. కన్యాశుల్కం 
నాటకాన్ని నవలగా రూపొందించినప్పుడు కూడా రెండింటినీ పోల్చి చూడవచ్చు. 
అంటే ప్రక్రియాపరంగా తులనాత్మకతకి ప్రాధాన్యం వుంది. 


8.కళా సౌందర్య దృక్పథ విమర్శ (40500610 6౧౪౦1 


“సౌందర్య తృష్ణను వ్యక్తీకరించేది కళ కళ ఆత్మ యొక్క స్వేచ్చాక్రీడా అంటారు. 
కళాదృష్టికి, కళా సౌందర్యానికి గ్రీకుల్ని ముందుగా చెప్పారు. ప్లేటో సౌందర్య శాస్త్రమే 
నిజమైన శాస్త్రం అంటాడు. సృష్టికి సహజమైనవి కళ, సౌందర్యాలు. అందుకే కొందరు 
కళకళ కొజకే (మ6 50 మెర 39249) అన్నారు. కళ, సౌందర్యం రెండూ అవినాభావ 
సంబంధం గలవి. ఈ రెండూ మానసిక వికాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. సత్యమైనది, 


దా॥ ద్వానాశాస్త్రి వై5 


శివంకరమైనది - సుందరమని కొందరి తాత్పర్యం. కళను మత, సాంఘిక, రాజకీయాది 
విషయాలతో ముడిపెట్టి విమర్శించటం కావ్యంలోని సౌందర్య గుణాలకే 
'ప్రాధాన్యమివ్వాలన్నది కళా సౌందర్య దృక్పథ విమర్శ లక్ష్యం. భావ సౌందర్యం, శైలీ 
సౌందర్యం, కళా దర్శనం, కళాతాత్తికత వంటివి కళా సౌందర్య దృకృథ విమర్శకి 
చెందుతాయి. కవిత్వంలో మగిలిన కళా ధర్మాలన్నీ ఇమీడి వుంటాయి. మానవుని 
భావనా శక్తిని ప్రతిబింబించేది కవిత్వం. 

“ఆకులో ఆకునై పూవులో పూవునై” అనే కృష్ణశాస్త్రి కవితను కళా సౌందర్య 
దృష్టితోనే విమర్శించాలి తప్ప సాంఘిక, రాజకీయ దృక్పథాలతో కాదు. ఠాగూరు 
'గితాంజలిని విశ్లేషంచాలంటే కళా సౌందర్య దృక్పథమే సముచితం. స్పృతి కావ్యాలలో 
“విషాద మాధుర్యం” ఉందనడం అంటే కళా సౌందర్య దృష్టితో చెప్పడమే. ఈ 
విమర్శ ధోరణిలో వచ్చిన విమర్శ గ్రంథాలు : 

చలం రచనల్లో కళాతాత్తికాంశాల పరిశీలన : కె. శ్రీనివాసరావు 

ఆముక్త మాల్యదా సౌందర్యం : తుమ్మపూడి కోటేశ్వరరావు 

కృష్ణశాస్త్రి సౌందర్య దృష్టి : కె. శ్రీదేవి 

సంజీవదేవ్‌, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, సుప్రసన్న మొదలైన వారు ఈవిమర్శ 
దృక్పథానికి చెందిన విమర్శకులు. 
9.మార్చిస్టు విమర్శ (04120156 ౮౧౧౦1౫) 

మార్కిజానికి తాత్విక పునాది గతి తార్మిక చారిత్రక భౌతిక వాదం. మార్చిస్ట్‌ 

విమర్శకు కూడా అదే ఆధారం. మార్కిస్టు విమర్శలో మొట్టమొదట గుర్తించవలసిన 
విషయం - మార్క్యిజం సాహిత్యానికీ సమాజానికీ విడదీయరాని సంబంధముందని 
చెబుతుంది గనక, మార్చిస్ట్‌ సాహిత్య విమర్శ 'కళకళకోసం' అనే సిద్ధాంతాన్ని పూర్తిగా 
తిరస్కరిస్తుంది. అంతేకాదు - సాహిత్యాన్ని విమర్శించడానికి సాహిత్య ప్రమాణాలే 
అవసరం అనే పిడివాదాన్ని కూడా తిరస్కరిస్తుంది. సాహిత్యాన్ని విమర్శించడానికి 
సాహిత్య ప్రమాణాలతో పాటు సాహిత్యేతర ప్రమాణాలను కూడా సమానంగా 
స్వీకరిస్తుంది మార్చిస్ట్‌ విమర్శ” అని వివరించారు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. 


36 తెలుగు విమర్శ-పరిణామం 


కార్ల్‌మార్క్స్‌ సిద్ధాంతాల నేపథ్యంలో వెలువడిన విమర్శ రీతి ఇది. సమాజం 

వర్గాలుగా చీలివుంది. సాహిత్యం కూడా వర్గ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే 
ఉన్నత వర్గాలకు అనుకూలంగా ఉండే సాహిత్యాన్ని ఈ విమర్శ ఎండగడుతుంది. 
సాహిత్యం 'ప్రజాపరం కావాలన్నది మార్చిస్టు విమర్శకుల లక్ష్యం. సాహిత్యం ఒక 
ఆనందం కోసం, ఉల్లాసం కోసం కాదనీ సామాజిక స్పృహతో ఉండాలనీ, శ్రామిక 
బీద వర్గాల ప్రగతి కోసం సృజన సాగాలనీ చెప్తుంది మార్కిస్టు విమర్శ. ఆధునిక 
మార్చిస్టు విమర్శకులలో క్రిస్టఫర్‌ కాల్చెల్‌, లూకాక్స్‌లు ప్రసిద్ధులు. భౌతిక వాది 
అయినవాదే మార్చిస్టు విమర్శకుడవుతాడు. ప్రగతికి, సామ్యవాదానికి నిబద్ధత కలిగి 
వుండటం మార్చిస్టు విమర్శకుని ముఖ్య గుణం. మార్చిస్టు విమర్శలో మొదట 
వస్తువు ముఖ్యం, ఆ తర్వాత శిల్పం. రాజకీయాలకు సాహిత్యానికీ సంబంధం 
లేకపోవటాన్ని ఖండిస్తుందీ విమర్శ. 

కొన్ని పుస్తకాలు : 

సాహిత్య వ్యాసాలు : కొడవటిగంటి కుటుంబరావు 

సారస్వత్త వివేచన : రాచమల్లు రామచంద్రారెడ్డి 

సాహిత్య తత్త్వం : ఆర్వీయార్‌ 

ఆధునికాంధ్ర కవిత్వంపై మార్చిస్టు ప్రభావం “ఏమ్‌. రవీంద్రారెడ్డి 

విభాత సంధ్యలు : (సంపా) విసి.వి సుబ్బారావు, క.వి. రమణారెడ్డి, త్రిపురనేని 
మధుసూదనరావు, రాచపాళెం, వి. చెంచయ్య, బి. సూర్యసాగర్‌ మొదలైనవారు 
మార్చిస్టు విమర్శకి చెందుతారు. 


10. రూపవాద విమర్శ గాంయి౭115యషం150ి 


“భారతీయ సంప్రదాయంలో ఈ రకం వివాదం ఎప్పుడూ లేదు. కాగా వారి 
విమర్శా పద్ధతులు పరిశీలిస్తే ఈ వివాదంతో నిమిత్తం లేకుండానే సాహిత్య స్వరూప 
లక్షణతత్వ వివేచన చేసినట్లు కనిపిస్తుంది. రస సిద్ధాంతమైనా, వక్రోక్తి ధ్వని, బెచిత్యం 
వంటి వాదాలు అయినా సాహిత్య స్వరూప వివేచనే చేశాయి. భారతీయ సంప్రదాయాన్ని 


దా॥ ద్వానాశాస్త్రి వై 


రూపవాదం అనలేంగానీ రూపవాద పద్ధతులతో సామ్యాన్ని మనం గమనించవచ్చు” 
అన్నారు ఆచార్య చేకూరి రామారావు. 

ఆంగ్లంలో గల “కాంకా2మవకగొకి సమానార్ధకం రూపవాదం. రష్యన్‌ 
విప్లవకారుడు లియోన్‌ టాక్స్‌కీ మొదటగా “ది ఫార్శలిస్ట్‌” అనే పేరుతో అక్కడి విమర్శ 
పద్ధతిల్లో ఒకదానిని తీవంగా నిందించాడు. అందుకే ఈ మాటను మన దేశంలో 
మార్చిస్టులు నిందార్థంతోనే వాడారు. ఏ సాహిత్య ఖండిక అయినా స్వయంసంపూర్ణంగా 
నియమబద్ధంగా ఉంటుందని, ఆ సాహిత్య ఖండికను విమర్శించేటప్పుడు దాని చారిత్రక 
మూలాలకు పోనక్మరలేదని, సామాజికాంశాలతో సంబంధం లేకుండానే ఖండికా స్వరూప 
లక్షణాలను విమర్శించవచ్చని రష్యన్‌ ఫార్మలిస్టుల అభిప్రాయం. సమాజం, చరిత్ర 
లేకుండానే ఏ కళాంశమూ ఉండదని మార్చ్శిస్టు అభిప్రాయం. 

“రూపవాదం” పేరుతో తెలుగు సాహిత్యంలో ఒకవాదం ఎప్పుడూ ప్రచురితం 
కాలేదు. మార్చిస్టు విమర్శకులలో ప్రసిద్ధి చెందినవారు సాహిత్య రూప విశ్లేషణం 
వైపు దృష్టి సారించలేదు “(ే.రా. ) కవిత్వంలో సంవిధానం” అనేది రూప వాదానికి 
సంబంధించినదే. ముత్యాలసరం, వచన కవిత, హైకూ, నానీ, రెక్కలు వంటివాటిని 
రూపపరంగా విమర్శిస్తారు. శ్రీశ్రీని రూప స్పృహ ఉన్న విమర్శకుడిగా చెప్తారు. 
వెల్చేరు నారాయణరావు, “తెలుగులో కవితా వివ్లవాల స్వరూపం అనే సిద్ధాంత 
వ్యాసంలో కొంత రూపవిశ్లేషణ కనిపిస్తుంది. చేరాతలతో కూడా రూపవాద విమర్శ 
వుంది. ప్రాచీన కావ్యాలను విమర్శించేటప్పుడు చాలామంది పద్యరూప పరంగా 
విశ్లేషించారు. 

విశ్వనాథ సత్యనారాయణ, పాటిబండ మాధవశర్మ (ఛంద:శిల్చం,), 
వడలిమందేశ్వరరావు వంటివారు రూపనిర్మాణపరంగా విమర్శ చేశారు. శ్రీకాకుళ 
ఉద్యమ సాహిత్యాన్ని నిర్మాణ దృష్టితో రూప విమర్శ చేసినవారిలో కె. ముత్యం ఒకరు. 
మార్చిస్టు విమర్శకు ఇప్పుడు రూప ప్రాధాన్యాన్ని గుర్తించడం చెప్పుకోదగ్గ పరిణామం. 
వస్తువు రూపాలు రెండూ పరస్పరాళితాలు జి. లక్ష్మీనరసయ్య, వల్లంపాటి వెంక సుబ్బయ్య, 
పరిమి రామనరసింహ మొదలైన వాళ్ళుని రూపవాద విమర్శకులుగా చెప్పవచ్చు. 


38 తెలుగు విమర్శ-పరిణామం 


11.అభిరుచి విమర్శ (0016551001560 6౧6౦1) 


దీనిని ఆత్మాశయరీతి విమర్శ అని కూడా అంటారు. ఇది స్వీయ దృక్మోణంతో 
చేసే విమర్శ. ఆస్కార్‌ వైల్డ్‌ మాధ్యూ ఆర్నాల్డ్‌ మొదలైనవారు ఆంగ్లంలో అభిరుచి 
విమర్శపై చర్చలు చేశారు. “కళాకారుడే విమర్శకుడు కాగలదడనే భావం ఈ వాదానికి 
మూలం” అన్నారు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం. కొందరు అభిరుచి విమర్శను 
“అభినందనాత్మక విమర్శ”ఆచార్య ఎస్వీ జోగారావు మాటలివి - “అభినంధనాత్మక 
పద్ధతియందు రంగమున ముఖాముఖినిల్పి పాఠకుని యెదుట తమ అంతరంగ 
సంగీతము నాలపించినట్లుండును. అందుచే ఏవివిధ విమర్శ కొంతమేరకు ఆత్మాశయ 
ధక్కికమైయుండును” ఈ విమర్శరీతిలో విమర్శకుడు మొదట రచనను అనుభవిస్తాడు. 
ఉత్సాహపరవశుడవుతాడు. కావ్యం లేదా రచన ఇచ్చిన అనుభూతిని విమర్శ రూపంలో 
ప్రకటిస్తాడు. కాబట్టి అభిరుచి విమర్శ ప్రధానంగా విమర్శకుని అనుభవంపై ఆధారపడి 
వుంటుంది. విమర్శకుల వైయుక్తిక దృక్పథాలలో వైవిధ్యం వుంటుంది కాబట్టి 
విమర్శలోనూ అభిరుచుల్ని బట్టి వైవిధ్యం వుంటుంది. ఇందులో విమర్శకుని హృదయం 
తప్ప కవి హృదయం అంతగా కనపడదు. అంటే యథార్థ ధర్భనానికి అవకాశం ఉ 
౦డదనవచ్చు. విశ్వనాథవారి విమర్శ (గ్రంథాలు - ముఖ్యంగా నన్నయ గారి ప్రసన్న 
కథా కవితార్థయుక్తి అభిరుచి విమర్శకి చెందుతుంది. ఆచార్య సి.నారాయణరెడ్డి 
కవిత్వంపై వచ్చిన విమర్శ గ్రంథాలుగానీ, శ్రీశ్రీపై మిరియాల రామకృష్ణ రాసిన 
సిద్ధాంత (గ్రంథంలోగానీ, ఆచార్య జి.వి. సుబహ్మణ్యం రాసిన “నవ్య సంప్రదాయం” 
గానీ అభిరుచి విమర్శకే (గ్రంథాలు అభిరుచిని బట్టి రాసినవే అని తెలుస్తుంది. 
అభిరుచి విమర్శను ప్రశంసా పద్ధతి విమర్శగా పేర్కొనవచ్చు. ఇందులో గుణాలకు 
తప్ప దోషాలకు, లోపాలకు స్థానం ఉండదు. అభిరుచి విమర్శ పాఠకుడి కన్న కవికి 
మేలు చేస్తుంది. 


12. ప్రతీకావాద విమర్శ (5౧200170 0౫4౦19) 


ప్రాచీన కవిత్వంలో కూడా ప్రతీకలు ప్రయోగింపబడినా 'ప్రతీకవాదం' ఒక 
విమర్శ రీతిగా ఆధునిక కాలంలోనే స్థిరపడింది. ఎమర్శన్‌, థోరో మొదలైన తాత్వికులే 


డా॥ ద్వానాశాస్త్రి వం 


మొదట ఈ ప్రతీకవాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే సాహిత్యంలో ఈ ప్రతీకవాదానికి 
బోద్‌లేర్‌ను ఆద్యుడిగా చెప్తారు. 'సింబాలిజమ్‌” అనేది తెలుగులో ప్రతీకవాదం అయిది. 
“సింబాలిస్టు కవులు విలక్షణమైన శైలిని అలవరచుకోవాలి. సంవిధాన శిల్పాన్ని 
సాధించుకోవాలి. విలక్షణమైన కవితా సామాగ్రిని సమకూర్చుకోవాలి. విశ్లేషణకు 
అతీతమైన అర్థాలను కలిగి వుండాలి. అన్నారు వడలి మందేశ్వరరావు. 
కవి తన భావాన్ని వాచ్యం చెయ్యకుండా ఒక పదం లేదా వస్తువు ద్వారా 

సంకేతించి భంగ్యంతరంగా వ్యక్తం చేయ్యడమే ప్రతీకవాదం. పదానికి గల సహజమైన 
అర్థం కాకుండా వేరొక అర్ధాన్ని స్ఫురింపజేస్తుంది. అంటే చెప్పని వస్తువును భావాన్ని 
వెల్లడించటం కవితలోని ఆంతరమైన అనుభూతి ఇందులో ముఖ్యం. ఆంగ్ల కవుల్లో 
టి.ఎస్‌. ఇలియట్‌, ఎజ్రాఫాండ్‌; తెలుగులో ఆరుద్ర, శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు, 
శేషేంద్ర, బైరాగి ప్రతీక వాద ధోరణిగల కవుల్లో ముఖ్యులు. సినారె “విశ్వంభర” 
వంటి దీర్ధ కావ్యాలలో ప్రతీకలు వాడారు “సింబాలిజమ్‌ ఒక విరాట్‌ స్వరూపం. ఒక 
దృశ్య వ్యవహారం” అంటారు శేషేంద్ర. ప్రతీకను అర్థం చేసుకోవడానికి సందర్భం, 
నేపథ్యం అవసరం. ప్రతీకలు సమంజసంగా లేకున్నా గూఢంగా ఉన్న అస్పష్టతకి 
దారితీసి కవిత్వ ప్రయోజనాన్ని చెడగొట్టే ప్రమాదమూ లేకపోలేదు. 

ప్రతీక వాద విమర్శలో వెలువడిన గ్రంథాలు -ా 

ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ప్రతీకలు - వి.కమల 

వేయి పడగలలో ప్రతీకాత్మకత - ఎం.గంగిరెడ్డి 

మహాప్రస్థానంలో పురాణ ప్రతీకలు - కె. విజయలక్ష్మి 

మహాప్రస్థానం-సమాలోచనం: ఆచార్య ముదిరాజు రంగారావు 

పైన పేర్కొన్న విమర్శ భేదాలే కాకుండా- 

ప్రాగ్రూప విమర్శ 

శైలీ విమర్శ 

నైతిక విమర్శ 

బెప దేశిక విమర్శ 


40 తెలుగు విమర్శ-పరిణామం 


తర్మ సహ విమర్శ 

ప్రాదేశిక విమర్శ 

సూత్ర విమర్శ 

వంటివి ఉన్నాయి కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ప్రాచీన విమర్శనారీతులు 
కొన్ని ఆధునిక సాహిత్యానికి అంతగా అన్వయించవు. ఆధునిక విమర్శనా రీతుల్ని 
ప్రాచీన కవిత్వానికి అన్వయించే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి. మార్చిస్టు 
విమర్శతో పునర్మూలాంకనం అంటూ క్రీ.పూ. నాటి రామాయణాన్ని విమర్శించడంపై 
భిన్నాఖిప్రాయాలున్నాయి. భారతీయ అలంకార శాస్త్రాలు ప్రమాణంగా నిలుస్తున్నాయి 
గానీ పాశ్చాత్య విమర్శనారీతులు మారిపోవడం, సంకుచితమవటం గమనిస్తాం. 

గ్‌ పద్ధతీ పరిహార్యం కాదు. సత్యాన్వేషణకు, అనుభూతి గాధతకు జ్ఞానార్జనకు 
ఎన్ని పద్ధతులుంటే అన్ని పద్ధతులూ వాడుకోవడం వల్లనే ఎక్కువ ప్రయోజనం. ఈ 
పద్ధతిని నిషేధిస్తున్న అని బెదిరించే నిరంకుశ రీతి రాకుండుగాక! ప్రపంచవ్యాప్తంగా 
వచ్చిన, వస్తున్న విమర్శ పద్ధతులన్ని మనవే అగుగాక! ఒకనాడు కనుగొన్న కావ్యాత్మ 
సిద్ధాంతాలన్నీ ఈవేళ మనకు విమర్శలే ప్రమాణలే'అన్న ఆచార్య ముదిగొండ వరభద్రయ్య 
మాటలు గుర్తు చేసుకుందాం! 


6. తెలుగులో ప్రతి విమర్శ 


“కవిత్వమూ కవులూ అంటేనే తగవులకీ తగాదాలకీ పెట్టింది పేరు. నిజమో 
అబద్ధమో కానీ ఈ సంప్రదాయం నన్నయ -భీమన్నల దగ్గర నుంచీ కనబడుతూనే 
ఉంది. ఇదే తెలుగు విమర్శ రంగంలోకి పాకి వాదోపవాదాలకు శ్రీకారం చుట్టింది.” 
అన్నారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. ఒక రచనతో విమర్శ పుడుతుంది. ఆ 
విమర్శకు ప్రతి విమర్శ పుడుతుంది. విమర్శ, ప్రతి విమర్శల వల్ల కొందరు నొచ్చుకున్నా 
మరి కొందరు మెచ్చుకున్నా సాహిత్యానికి మాత్రం ప్రయోజనకరమే. అయితే ఆ ప్రతి 
విమర్శ వాదంబలంగా ఉండాలి గానీ విధిబలంగానో, ఈర్వ్యాపరంగానో ఉండకూడదు. 
మొట్టమొదటగా “తెలుగులో ప్రతివిమర్శ- పరామర్శ” అనే లఘు సిద్దాంత గ్రంథం 
రాసినది సి.ఎస్వీ. అచ్యుత శర్మ (1989లో) వెల్చేరు నారాయణరావు అన్నట్టు 


దా॥ ద్వానాశాస్త్రి శే 


ప్రాచీనలాక్షణిక గ్రంథాలన్నీ ప్రతి విమర్శలే. ప్రతి విమర్శ అంటే ఖండనం అనే భావం 
స్ఫురిస్తుంది. ప్రతి విమర్శకి అచ్యుత శర్మ ఇలా వివరణ ఇచ్చారు- 

“ఒక కావ్యాన్నిగానీ, గ్రంథాన్ని కానీ దానిలోని అంశాన్నిగాని తీసుకొని దానిని 
విమర్శించినప్పుడు ఆ విమర్శలను ఖండిస్తూ వచ్చిన వాటినే ప్రతి విమర్శ అనడం 
జరిగింది. ప్రతి విమర్శ అంటే విమర్శను ఖండించేది. అంటే విమర్శపై విమర్శ అనవచ్చు. 
వాదమైనా, వివాదమైనా మౌలికంగా అది విమర్శకే చెందుతుంది. మొత్తం మీద 
విమర్శకుడు చెప్పిన విషయాన్ని ఖండిస్తూనో, చెప్పని విషయాన్ని వివరిస్తూనో, నూత్న 
కోణాన్ని ప్రదర్శిస్తూనో మళ్ళీ విమర్శ చెయ్యడం “ప్రతి విమర్శ” అవుతుంది. 

ఇందులో వాదోపవాదాలు ఒక భాగం అనడం సమంజసం. ప్రతి విమర్శ 
పుట్టడానికి కారణాలను అచ్చుతశర్మ ఇలా తెలిపారు- 

ఒకని విమర్శ నచ్చనప్పుడు 

ఈర్ష్యవల్ల 

ఒక విమర్శ అసమగ్రం, పాక్షికం అని భావించినప్పుడు 

అభిరుచికి భంగం కలిగినప్పుడు 

ఆకారాలు లభించినప్పుడు 

తులనాత్మక పరిశీలన చేస్తున్నపుడు 

కాబట్టి ప్రతివిమర్శ వెలువడాలంటే ముందుగా విమర్శ రావాలి. ఆ విమర్శను 
ప్రాతిపదికగా చేసుకొని ప్రతిఘటనగా “ప్రతివిమర్శ' వస్తుంది. “ఆక్షేపశ్చ సమాధానం” 
అన్నది ప్రతి విమర్శ రూషమే అంటారు. వ్యాఖ్యాత చక్రవర్తి మల్లినాథసూరి, వ్యాఖ్యానాలలో 
'ప్రతివిమర్శ వుందంటారు. ఆలంకారిక శాస్త్ర గ్రంథాలలో ఖందన మందనాలు సహజం. 
“కావ్యాత్మ, “ధ్వని”, “రసంజం” వంటి అంశాలపై ప్రతి విమర్శ చాలా వెలువడింది. 
ప్రతి విమర్శ లేని సాహిత్యాంశంగానీ, వ్యాఖ్యానంగానీ, లక్షణ గ్రంథం గానీ లేదనవచ్చు. 
అచ్యుతశర్మ చెప్పిన వీటిని అంగీకరించవలసి వుంది - 


డై తెలుగు విమర్శ-పరిణామం 


1.విమర్శకు ఒరవడి పెట్టేది ప్రతి విమర్శ 

2. విమర్శకు స్థిరత్వం కలిగించేది ప్రతి విమర్శ 

3.విమర్శను నిర్దిష్టం చేసేది ప్రతి విమర్శ 

తెలుగులో మొదటి విమర్శకుడే కాదు - మొదటి ప్రతి విమర్శకుడు కూడా 

కందుకూరివారే. ఇంతకు ముందు పేర్మొన్నట్టు వీరు రాసిన 'విగహ తంత్ర విమర్శనం' 
ప్రతి విమర్శకి చెందుతుంది. వీరేశలింగం కాలంలో చాలా ప్రతి విమర్శలు ఎందరో 
రాసిన కావ్యాలకు సంబంధించిన విమర్శలపై వెలువడినది. తిరుపతి వేంకట కవుల 
కాలంలో దానికంటే భిన్నంగా స్వీయరచనలను సమర్ధించుకుంటూ ప్రతి విమర్శలు 
చేసుకున్నారు “ఏదో విధమున తిట్టుట వీరి ముఖ్యోద్దేశము. ఏదో విధమున నీతి 
గఅపుట మా ముఖ్యోద్దేశము. వారందులకును, మేమిందులకును పాటుపదడవలసిని 
దని భగవంతుడేర్చంచియుండుటచే నేవో వ్రాసి కొనుచుందుము. రసారస విచారముతో 
మాకు పనిలేదు” అని తి.వేం.కవులు అన్నారంటే వ్యక్తిగతమైన కారణాలే వీళ్ళ 
'ప్రతివిమర్శలే కనబడతాయి. ప్రతి విమర్శలకి వాదోపవాదాలకి కారణాలుగా 
కిందవాటిని చెప్పవచ్చు. 

1. అభిప్రాయ భేదాల వల్ల 

2.సిద్ధాంతాల “నిబద్ధత” (లేదా ఉడుంపట్టు)వల్ల 

3. అసహనం, అహంకారం, అసూయల వల్ల 

4.ఒకరిని విమర్శించి పేరు పొందాలనుకోవడం వల్ల 

5. ప్రాంత, వర్గ భేదాల వల్ల 

6.పత్రికల వల్ల 

గ్రాంథిక వ్యావహారిక భాషోద్యమాల వల్ల విమర్శలు, ప్రతి విమర్శలు 

వెలువడ్డాయి. ఇవి అభిప్రాయ భేదాల వల్ల వచ్చినవే. పద్యాలలో దూషించుకున్నారు. 

“వాడుకొను భాష గ్రాంథిక భాషజేయ 

దలచుచున్నారు నేటి పెద్దలు గడంగి 


దా॥। ద్వానాశాస్త్రి త 


ముటథికి కాలువ నీరు చెంబులను నించి 

చేతులారంగ పన్నీరు సేయగలరె?” 

(గ్రాంథికవాదులకి ప్రతిగా గిడుగు రామమూర్తి “ఆంధ్ర పండిత భాషక్కుల 
భాషాభీషజం” అనే పుస్తకం రాశారు. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర 
కవులు, వేంకట రామకృష్ణకవులు ఆ వీళ్ళ మధ్య అవధానాల నేపథ్యంలో విమర్శలు 
చెలరేగాయి! దీనికి కారణం అసహనం, అహంకారాలు మాత్రమే కాదు - కుల 
శాఖలు కూడా కారణం కావటం దాచేస్తే దాగని సత్యం! 

గ్రంథాలపరంగా కూడా విమర్శ-ప్రతివిమర్శ వెలువడ్డాయి. అప్పటికీ ఇప్పటికీ 
భారత రామాయణాలపై వచ్చినన్ని విమర్శలు మరొకదానిపై రాలేదు. 1894లో 
పనప్పాకం అనంతాచార్యులు చేసిన భారత విమర్శను మొదటి భారత ప్రతి విమర్శగా 
చెప్పాలి. నన్నయ మూలాన్ని వక్రీకరించిన తావుల్ని ఈయన పేర్కొంటే - దీని 
ఖండిస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి ఒక పుస్తకం రాశారు. పెంద్యాల సుబ్రహ్మణ్య 
శాస్త్రి మహా భారతాన్ని ఆధునిక దృక్పథంతో విమర్శిస్తూ రాస్తే, దీనికి సమాధానంగా 
భావించదగిన పుస్తకాన్ని పుట్టపర్తి నారాయణచార్యులు రెండు సంపుటాలుగా 
ప్రచురించారు. 

విశ్వనాథవారి “శ్రీమద్రామాయణ కల్పవృక్షం”పై ప్రతి విమర్శలు 
రాసినవారిలో ముప్పాళ్ళ రంగనాయకమ్మ, కొత్త సత్యనారాయణ చౌదరి, ప్రతివాది 
భయంకర వేదాంతాచార్యులు మొదలైనవాళ్ళున్నారు. 1962 ప్రాంతంలో 
విశ్వనాథవారి పై “కల్పవృక్షం -అల్పవృక్షం” అంటూ వచ్చిన ప్రతివిమర్శలు 
వ్యక్తిగతమైనవే. ముదిగొండ శివప్రసాద్‌ అన్నట్టు కులాల, అంతశ్శాఖల విభేదాల 
వల్ల వెలువడినవే. 'సౌందరనందం” కావ్యమే కాదంటూ పింగళి లక్ష్మీకాంతంపై 
విరుచుకుపడటం కూడా ఇటువంటిదే. “గురజాడ అకవి”, “కన్యాశుల్కం నాటకమే 
కాదు” వంటి విమర్శలు గురజాడను తక్కువ చెయ్యడానికే వెలువడ్డాయి. 

మార్చిస్టు దృకథంలో రాసిన కవితా సంపుటిని మరో దృక్సథంతో విమర్శించడం 
సరికాదంటూ - కె.శివారెడ్డి “భారమితి”పై చేరా సమీక్షపై ప్రతి విమర్శగా 


డడ తెలుగు విమర్శ-పరిణామం 


నారాయణస్వామి వ్యాసం రాశారు. ఈ సందర్భంగా ఒక సూక్తి కూడా 
ఉదాహరించబడింది -84 0౧౧౦ 9109016 అల 600418 106 1692660116 ౩౧1% 
౪/00 1615 ౨౫1౦౧1ముర్రా 

కొందరు కేవలం ప్రతి విమర్శకులుగానే వుండి ప్రతి విమర్శలు చేసేవారున్నారు. 
కాళూరి వ్యాసమూర్తి, దీపాల పిచ్చయ్య శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి కాళీభట్ట 
బ్రహ్మయ్య శాస్త్రి నిడదవోలు వెంకటరావు, బంగోరె ఇటువంటి వారనవచ్చు. ఆధునికుల్లో 
బూదరాజు రాధాకృష్ణ, ముదిగొండ శివప్రసాద్‌, గన్ను కృష్ణమూర్తి ఈ కోవకు 
చెందుతారనవచ్చు. సామాన్యంగా ప్రతి విమర్శ చేసేవారిలో సంయమనం లోపిస్తుంది. 
ద్వానా. శాస్త్రి విమర్శ పై ప్రతి విమర్శ చేస్తూ మిరియాల రామకృష్ణ “అధ్వాన్న శాస్త్రి 
అనటం, రాచపాళెం “అధ్వానం” అనటం దీనికి ఉదాహరణ. మిరియాల వారి సిద్ధాంత 
వ్యాసంపై పురాణం సుబ్రహ్మణ్య శర్మ చేసిన “మిరియాల కషాయం” అనే ప్రతి విమర్శ 
కూడా సంయమనం, సహృదయత లేనిదే. 

ప్రతి విమర్శలో ఒకే ఒక విశిష్ట లక్షణం ఉందంటూ అచ్యుత శర్మఒక ఉ 
దాహరణ ఇచ్చారు. హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద “వ్యంజన సూత్రం” అనే సిద్ధాంత గ్రంథం 
రచించారు. ఆ తర్వాత ఆయనే తనవ్యంజన సూత్ర సిద్ధాంతాన్ని ఖండించుకుంటూ 
“వ్యంజన సూత్ర ఖండన” రాశారు. తనమీద తానే ప్రతి విమర్శ చేసుకోవటం విమర్శలో 
మంచి సంప్రదాయం. 

ఈ ప్రతివిమర్శలు స్పర్ధతో జరిగినా, నింధార్థంగా జరిగినా కొంతమేలు 
కూడా చేశాయి - చేస్తాయి. ఎన్నో విషయాలు, మూలాలు వెలుగులోకి వస్తాయి. 
సాహిత్యాన్ని విస్సతపరుస్తాయి. చైతన్యపరుస్తాయి. పాఠకుడికి ఉత్సాహాన్నిస్తాయి. 
ఒక్కొక్షసారి నిర్మాగమాటమైన అభిప్రాయాలు వెల్లడి అవుతాయి. అయితే ప్రతి విమర్శలకి 
తట్టుకోలేక మానసిక వత్తిడికి గురైనవారు లేకపోలేదు. సత్యప్రతిపాదన కోసమే ప్రతి 
విమర్శ అయితే స్వాగతించవలసిందే. ప్రతి విమర్శ వల్ల కొత్త సిద్ధాంతాలూ 
ప్రతిపాదింపబడవచ్చు - సవరణలు రావచ్చు. తక్కువే అయినా విమర్శ - ప్రతివిమర్శలను 
సమన్వయపరుస్తూ కూడా విమర్శలు వచ్చాయి. విమర్శ అయినా ప్రతి విమర్శ 
అయినా సృజనాత్మకత దిశగా, సత్యావిష్మరణ దిశగా వెలువడటం వాంఛనీయం. 


దా! ద్వానాశాస్త్రి 45 


7. ఉద్యమ విమర్శ 
సమాజానికీ సాహిత్యానికీ, రాజకీయాలకీ సాహిత్యానికీ పరస్పర 
సంబంధాలుంటాయనీ, పరస్పర ఆశితమైనవనీ తెలుగులో వెలువడిన ఉద్యమాలు 
వెల్లడిస్తాయి. ఏ ఉద్యమమైనా “మార్చు” కోసం వస్తుంది. పాతపై తిరుగుబాటు చేసి 
లేదా నిరసన తెలిపి కొత్త వ్యవస్థ కోసం, కొత్త ఆలోచనల కోసం ఉద్యమాలు వస్తాయి. 
తెలుగులో శైవకవిత్వోద్యమం తొలి ఉద్యమంగా పేర్కొనాలి. అయితే విమర్శ దృష్ట్వా 
ఆధునిక ఉద్యమాలనే గ్రహించాలి. 


జాతీయోద్యమ విమర్శ 


ఆంగ్రేయుల పరిపాలన అంతం కావాలనీ, స్వాతంత్ర్యం సంపాదించాలనీ 

జాతీయోద్యమం ప్రారంభమైంది. మన తెలుగు కవులు తమ గీతాన్ని తూటాలుగా 
ఆంగ్లేయులపైకి వదిలారు. ఆ తర్వాత కొద్దిగా నవలలు, కథలు వెలువడ్డాయి. అ 
జాతీయోద్యమ సాహిత్యంపై వచ్చిన విమర్శ ఇంతా అంతా కాదు. ఎన్నో సిద్ధాం. 
(గ్రంథాలు, వ్యాస సంపుటాలు వెలువడ్డాయి. 1907లో చిలకమర్తి లక్ష్మీనరసింహం 
“భరతఖండంబు చక్కని పాడియావు” అనే పద్యాన్ని ఆశువుగా చెప్పారనీ, ఇదే 
జాతీయోద్యమ కవిత్వంలో తొలి పద్యమనీ అంతా నిర్ణయించారు. ఇటీవల కరణం 
సుబ్బారావు అది చిలకమర్తిది కాదనీ, చెన్నాపెడగ భానుమూర్తి రాశాడనీ కొత్త వాదం 
చేశారు. చాలామంది ఆమోదించకపోయినా దీనిపై చర్చలు జరిగాయి. జాతీయోద్యమ 
కాలం నాటి - 

గడియారం వేంకట శేష శాస్రి'- శివ భారతం 

దుర్భాక రాజశేఖరశతావధాని - రాణా ప్రతాప సింహ చరిత్ర) 

విశ్వనాథ సత్యనారాయణ - ఆంధ్ర ప్రశస్తి 

మొదలైన కావ్యాలపై సిద్ధాంత గ్రంథాలు, విమర్శ వ్యాసాలూ వెలువడ్డాయి. 
జాతీయోద్యమంలో ప్రముఖుడైన గరిమెళ్ళ సత్యనారాయణ సాహిత్యం వెలుగులోకి 
వచ్చింది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆనాడే సంఘ సంస్క్మరణతో రాసిన “ఇలాంటే 
తవ్వాయి వస్తే” అనే కథ రాశారు. ఈ కథ నేటికీ నిలిచింది అంటే విమర్శకులే 
కారణం. ఇదేవిధంగా వేలూరి శివరామశాస్త్రి రాసిన “డిపైెషన్‌ చెంబు” కథపై కూడా 
విమర్శ వెలువడింది. 


46 తెలుగు విమర్శ-పరిణామం 


జాతీయోద్యమంలో వచ్చిన నవలల్లో విమర్శ, ప్రతి విమర్శ, అనుకూల 
విమర్శలకి ఆధారమైన నవల విశ్వనాథవారి “వేయి పడగలు” ఒక్క పడగ కూడా 
లేదని కొందరు, ఛాందస నవలగా కొందరు, తలదిండు నవలని మరికొందరు 
విమర్శించారు. కానీ అనుమాండ్ల భుమయ్య “వేయి పడగలు-ఇతిహాసనవల” అనే 
అనుకూల విమర్శ గ్రంథం రాశారు. అనుకూల ప్రతికూల వ్యాసాలు అనేకం వచ్చాయి. 
ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన “మాలపల్లి” నవలపై కూడా విమర్శలు వెలువడ్డాయి. 


భావ కవిత్వోద్యమ విమర్శ 


1910 నుంచి దాదాపు పాతిక సంవత్సరాల పాటు సాగిన ఉద్యమం భావ 
కవిత్వం. అసలు 'భావ కవిత్వం” పేరుతోనే విమర్శలు మొదలయ్యాయి. భావం లేని 
కవిత్వం వుంటుందా? అన్నారు. అస్పష్టత ఎక్కువ కాబట్టి భావకవిత్వం కాదు - 
“అభావ కవిత్వం అన్నారు (ప్రేమ గొడవ కాబట్టి “అపా-బావి కవిత్వంగా హేళన 
చేశారు. భావ కవిత్వాన్ని తీవంగా విమర్శించి “నేటికాలపు కవిత్వం” (1928) అనే 
విమర్శ గ్రంధాన్ని అక్కిరాజు ఉమాకాంత శేఖరాలు రాశారు. భావ కవిత్వ నిర్వచనాలపై 
కూడా నాయని కృష్ణకుమారి, ఎం. శివ రామకృష్ణ, శ్రీశ్రీ వంటివారి అభిప్రాయాలలో 
వైవిధ్యం కనిపిస్తుంది. వీటిని పరోక్ష ప్రతి విమర్శలు అనవచ్చు. కృష్ణశాస్రి రాసిన 
'ఊర్వశి-ప్రవాసము” కావ్యాలపై పొట్లపల్లి సీత్రారామారావు సునిశతంగా విమర్శించారు. 
కృష్ణశాస్త్రి కవిత్వం అర్ధం కాదనీ, అన్వయ క్లిష్టత వుందనీ, భాషకృతకంగా వుందనీ 
ప్రకటిస్తే దీనిని ఖండిస్తూ “సురభి” అనేవారు వ్యాసం రాశారు. మళ్ళీ పొట్లపల్లివారు 
“నా వ్యాసానికి ఆయన చేసిన ప్రత్యాఖ్యానం అసమంజస”మంటూ వ్యాసం రాశారు. 
ఇలా ఒకరిపై ఒకరు తప్ప కావ్య తత్త్వంపై విమర్శ చేయలేదు. అక్కిరాజు ఉమాకాంతం 
ముఖ్యంగా దేవులపల్లిని లక్ష్యంగా చేసుకున్నారు. “ఆకులో ఆకునై....”వంటి వాటిని 
ఆయన వెట్టి పాటలు అన్నారు. భావ కవుల మాటలు “ఊగుడు పిచ్చిమాటలు”గా, 
భావ కవులది “పులమూడు కవిత్వం”గా నిరసించారు. భావ కవులు జీవించే ధైర్యం 
లేక “పలాయనవాదాన్ని కవిత్వంలో చొప్పించారని పేర్కొన్నారు. ఆత్మాశయత్వాన్ని 
“వ్యక్తిత్వ గోల” అన్నట్టుగా తెలిపారు. నిడమర్తి నిర్మలా దేవి కృష్ణశాస్త్రి కవిత్వాన్ని 


దాః ద్వానాశాప్రి త 


సమర్థిస్తూ సిద్ధాంత గ్రంథం రాశారు. అనంత పంతుల రామలింగస్వామి “శుక్లపక్షం” 
అనే కావ్యం రాశారు. ఇది కృష్ణపక్షానికి ప్రతిగా రాసిందే. 'భావతరంగం', “భావకవి, 
గణాధిపతి” వంటి శీర్షికలూ, “కృష్ణసక్షాత్తకాకము” వంటి సమాసాలూ దీనిని సమర్ధిస్తాయి. 
హేళన కావ్యమైన శుక్షపక్షం తెనాలి రామలింగడికి అంకితమియ్యబడింది. ఒక కావ్యాన్ని 
దృష్టిలో వుంచుకొని విమర్శ కావ్యం రాయటం మన సాహిత్యంలో ఒక విశేషం 

“మెరుగు కంటిజోళ్ళు గిరజాలు సరదాలు 

భావకవికి లేనివేవిలేవు 

కవితయందు తప్ప గట్టివాన్నింట 

విశ్వదాభి రామవినుర నేమ” అనే ప్యారడీ పద్యాన్ని 

“ఏదియో మధురరక్తి స్పురించుగాని 

అర్ధమ్ముకాని భావ గీతమ్ములవి” అనే పంక్తుల్ని 

అన్నదెవరో తెలుసా! సాక్షాత్తూ కృష్ణశాస్త్రి గారే! 

భావ కవితాయుగంలో వెలువడిన నండూరి సుబ్బారావు “యెంకి పాటలు”పై 

పెద్దగాలి దూమారం చెలరేగింది. పూర్వ సంప్రదాయ ఆచారబద్ద్భులైన పొక్కులూరి 
లక్ష్మీనారాయణ - యెంకి నాయుడు బావలు సంకర దంపతులనీ, కాపు ఎంకిదేయనీ, 
నాయుడు బావ మాత్రము పండితుడైన కులీనుడనీ, కాపుగుంట సావాసానికి భ్రమసి 
నీచ భాషలో తన శృంగార సల్లాపాలు కావిస్తూ భ్రష్ట్రడైనాడనీ, ఇట్టి శృంగారమసభ్యమనీ, 
అవినీతికరమనీ, ఆంధ్ర భాషకనర్ధదాయకమనీ” కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 
బసవరాజు వేంకట అప్పారావు దీనిని ఖండిస్తూ వ్యాసం రాశారు. కానీ బహు భాషా 
కోవిదుడైన పంచాగ్నుల ఆదినారాయణశాస్తి 'యెంకిపాటల కవిత్వాన్ని సమర్ధిస్తూ ఆ 
పుస్తకానికి పీఠిక రాయడంతో చాలామంది నిశ్శబ్దం వహించారు. సి.నారాయణరెడ్డి 
భావ కవిత్వం నేలవిడిచి సాము చేయలేదనీ - అందులోనూ సంఘ సంస్మరణ భావాలు, 
దేశభక్తి, ప్రపూరిత భావాలూ ఉన్నాయని తమ సిద్ధాంత వ్యాసంలో వివరించారు. 
ప్రసిద్ధ విమర్శకులు కె.రామమోహనరాయ్‌ దేవులపల్లి పలాయనవాది కాదనీ అభ్యుదయ 


48 తెలుగు విమర్శ-పరిణామం 


భావాలు కలవాదని చెప్పారు. దేవులపల్లి జీవితంలోని దుర్భర ఘట్టాలు తెలుసుకుంటే 
గాని “మనసారగా ఏడ్వనీరునన్ను” వంటివి ఎందుకు రాయవలసి వచ్చిందో తెలుస్తుంది. 

“తృణ కంకణం సమీక్షిస్తూ ముట్నూరి వారు కృష్ణపక్షం స్పృశిస్తూ 5,6 కాలముల 
వ్యాసం రాశారు. దానిలో భావ కవిత్వమనే పదం వాడారు. ఆ సమీక్షతోటే “తృణం' 
ఆయేడే మూడు ముద్రణలయింది. అంటే వైరాగ్య విద్య కాక, సౌభాగ్యమయిన 
విద్యఆ భావమును ప్రకటించే కవిత్వమని సిద్ధిస్తుంది. ఇదీ భావకవిత” అన్నారు 
రాయప్రోలు. ఈ సంగతిని కె.వి.రమణారెడ్డి 1977 భారతి - సెప్టెంబరులో 
'కలగూరగంప'శీర్షికలో తెలిపారు. 

అభ్యదయ ఉద్యమ విమర్శ 

“నా ఇంటిపేరు ప్రపంచం 

ప్రజలే కుటుంబం 

వెదజల్లుతా దిగ్ధగంతం 

అభ్యుదయ సుగంధం” 

అన్న శ్రీశ్రీ అభ్యుదయ ఉద్యమానికి నాయకుడయ్యాడు. అనతి “మహాప్రస్థానం” 
మానిఫెస్టో వంటింది. 19385 ప్రాంతంలో వెలువడి 1965 వరకూ ఉదృతంగా 
సాగిన ఉద్యమం అభ్యుదయ ఉద్యమం. 

“కార్మికలోకపు కల్యాణానికి 

శ్రామిక లోకపు సౌభాగ్యానికి” 

వచ్చిన ఉద్యమమిది. మార్చిజం - అందులో గతితార్మిక భౌతిక వాదం ప్రధాన 
గుణంగా వెల్లువెత్తిన అభ్యుదయ ఉద్యమ కవిత్వాన్ని లేదా సాహిత్యాన్ని అంచనా 
వెయ్యడానికి మార్చిస్టు అవగాహన, సామాజిక పరిశీలన, కమ్యూనిజంపై అవగాహన, 
రాజకీయాల నేపథ్యం ఉండాలి. పెట్టుబడిదారీ వ్యవసలో గల దోపిడీ తత్త్వాన్ని తెలుసుకొని 


ఉండాలి. ఆర్వీయార్‌, కె.వి. రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, సొదుం 
రామ్మోహన్‌, సింగమనేని, రాచపాళెం, ఎస్పీ, అద్దేపల్లి రామమోహనరావు మొదలైనవారు 


దా! ద్వానాశాస్ర్రి త్ర 


అభ్యుదయ సాహిత్యాన్ని తమ విమర్శల ద్వారా వ్యాప్తి చేశారు- అభ్యుదయ ఆవశ్యకతను 
చాటిచెప్పారు. పి. సంజీవమ్మ కథలలో, నవలలో అభ్యుదయ ప్రభావం, ప్రాధాన్యాన్ని 
వివరంగా తెలిపారు. కేతు విశ్వనాథరెడ్డి అభ్యుదయ సాహత్యంపై విమర్శ 

వ్యాసాలు రాశారు. కుందుర్తి వచన కవిత్వోద్యమంలో అభ్యుదయ లక్షణాలకే 
ప్రాధాన్యమిచ్చారు. రాచమల్లు రామచందంద్రారెడ్డి “సంవేదన” పత్రిక ద్వారా, “సాహిత్య 
వివచన” వ్యాస సంపుటి ద్వారా అభ్యుదయ విమర్శను మరింత ముందుకు తీసుకెళ్ళారు. 
ఏటూకూరి ప్రసాద్‌, రాంభట్ల, మల్లిక్‌, ఏటుకూరి బఖథరామమూర్తి మొదలైన వారు 
అభ్యుదయ విమర్శకులే! 

అయితే అభ్యుదయ సాహిత్యంపై ప్రతి విమర్శ కూడా వెలువడింది. అభ్యుదయ 
ఉద్యమానికి ఊపిరినిచ్చిన శ్రీశ్రీ పై, అతని మహా ప్రస్థానంపై అనేకమంది ప్రతివిమర్శలు 
చేశారు. 
“పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం” 

అన్న శ్రీశ్రీని నిలదీశారు. శ్రీశ్రీ ఆత్మకథ “అనంతం” ఆధారంగా శ్రీత్రీ 
వ్యక్తిత్వాన్ని దుయ్యబట్టారు. ఇప్పటికే వాద వివాదాలకి శ్రీశ్రీ కేంద్ర బిందువే! అభ్యుదయ 
కవిత్వం రాసి పెట్టుబడిదారీ సమాజాన్ని దుమ్మెత్తి పోస్తూ - ఆ పెట్టుబడిదారీ 
సమాజంలేని చలన చిత్ర రంగానికి వెళ్ళటం నిబద్ధత అవుతుందా? అని ప్రశ్నించారు. 
మహా ప్రస్థానంలో శబ్ద శిల్పం తప్ప ఏమీ లేదనీ, కొన్ని భావ కవిత్వపు ఛాయలు గల 
ఖండికలున్నాయనీ విమర్శలు వెలువడ్డాయి. ఈ విధంగా విమర్శించిన వారిలో 
కె.వి.ఆర్‌. నరసింహం, ముదిగొండ శివప్రసాద్‌, గన్ను కృష్ణమూర్తి రజాహుస్సేన్‌ మొదలైన 
వారున్నారు. అద్దేపల్లి రామమోహనరావు మొట్టమొదటగా శ్రీశ్రీ మహాప్రస్థానంపై విమర్శ 
గ్రంథం రాసి అందులోని ధ్వని శిల్చ్పం, భావ చిత్రణ వంటి వాటిని వివరించారు. 
రాచమల్లు రామచంద్రారెడ్డి అద్దేపల్లి విమర్శను ఖండించారు. వీరిద్దరి మధ్య చర్చలు 
జరిగాయి. మిరియాల రామకృష్ణ శ్రీశ్రీ కవిత్వంపై రాసిన సిద్ధాంత (గ్రంథం కూడా 
ప్రతి విమర్శకి గురైంది. ఆరుద్ర 'త్వమేవహం'” మొదట అస్పష్ట కావ్యంగా విమర్శను 
ఎదుర్కొన్నా ప్రతీకాతృక కావ్యంగా నిలిచింది. వాసిరెడ్డి సీతాదేవి రాసిన “మరీచిక” 
నవలను ప్రభుత్వం నిషేధించటం, దానిపై చర్చలు జరిగిన నవల ప్రాచుర్యం పొందుట 


వ్‌0 తెలుగు విమర్శ-పరిణామం 


జరిగింది. రంగనాయకమ్మ మొదట అభ్యుదయ అనుకూల విమర్శలు చేసి తర్వాత 
ప్రతికూల విమర్శలు చేశారు. అభ్యుదయ ఉద్యమ కాలంలో చలం రచనలు అభ్యుదయ 
రచయితలకు ఎంత స్ఫూర్తి “నిచ్చాయో, అవే రచనలు విమర్శ ప్రతి విమర్శలకి 
దారితీసి చివరకు చలం స్మశాన సాహిత్యం” వరకు వెళ్ళాయి. మార్చిజానికి కాలం 
చెల్లిందనీ, కాదు సజీవమనీ చాలా చర్చలు జరిగాయి. 


హేతువాద విమర్శ 
“హేతువాదితోనే హిష్టరీ పుట్టెగా 
నవయుగాల బాట నార్లమాట” 


ఆంగ్లంలో గల 'రేషనిలిజమ్‌। తెలుగులో హేతువాదం అయింది. కార్యకరణ 
సంబంధాన్ని గురించి వివరించేది, ఆలోచింప చేసేది హేతువాదం. 1770 నాటికే 
హెగెల్‌ హేతువాదానికి ప్రాముఖ్యమిచ్చాడు. “హేతువాద లక్ష్యం యథార్థమైన జ్ఞాన 
సంపాదన. ఆ జ్ఞాన లక్ష్యం మానవ జీవితాన్ని సుఖతరం, ప్రయోజనకరం చేయడం” 
అన్నారు ఆవుల మంజులత. ఎం.ఎన్‌. రాయ్‌ రాడికల్‌ హేతువాదం” ప్రతిపాదించారు. 
హేతువాదంలోని ముఖ్యాంశాలు: 
-జ్ఞానమే హేతువుకి ప్రాణ సాధనం 
-దైవం, అతీంద్రియ శక్తులు అనేవి అబద్దాలు. 
-మానవుడే అన్నిటికి మూలం. మనసే ముఖ్యం 
-శాస్త్ర విజ్ఞానానికి మించింది లేదు. 
-దేన్ని అయినా ఏమిటి? ఎందుకు? ఎలా? ఏం? అని ప్రశ్నించి తెలుసుకోవాలి. 
అర్వాచీన పాశ్చాత్య హేతువాదుల్లో దేకార్త్‌, స్పినోజా, వీబ్నిజ్‌ వంటివారు 
ప్రసిద్ధులు. హేతువాదం మూలంగా నాస్తికవాదం, మానవవాదం, లౌకిక వాదం 
ఏర్పడ్డాయని చెప్తారు. ప్రాచీన కాలంలో గల చార్వాక వాదం, లోకాయతం 
హేతువాదానికి వీజాలే. 


దాః ద్వానాశాస్త్రి వ్‌ క్షే 


తెలుగు సాహిత్యంలో హేతువాద సారథులుగా ఆవుల గోపాల కృష్ణమూర్తి, 
ఆవుల సాంబశివరావు, ఎన్‌. ఇన్నయ్య, రావిపూడి వెంకటాద్రి వంటి వారిని పేర్కొనాలి. 
ప్రాచీన కవిత్వంలో హేతువాదిగా వేమనను చెప్పాలి. 

“విప్రులెల్లజేరి వెర్రి కూతలుకూసి 

సతి పతులను గూర్చి సమ్మతమున 

మునుముహుర్తముంచ ముండెట్లు మోసెరా?” 

అంటూ తర్క సహితంగా ప్రశ్నపై ప్రశ్న గుప్పించాడు వేమన. వేమనను అర్ధం 
చేసుకొని విమర్శించాలంటే హేతువాద దృక్పథం అవసరం. 

తెలుగు కవిత్వంలో హేతువాదానికి పెద్దపీట వేసినది త్రిపురనేని రామస్వామి 
చౌదరి. 

“శాస్త్రముల నెల్ల చదవి విజ్ఞానమెరిగి 
సంశయింపక సర్వధా చర్చ చేసి 
నిజమెరుంగవలయుని దినేర్వకున్న 

మూఢ విశ్వాసమున చేటు మూడుచుండు” 

అంటూ 'శంబుకవధి (నాటకం),“సూతపురాణం” “ఖూనీ (నాటకం), 
“కుప్పుస్వామి శతకం” వంటివి రచించి సంచలనం రేకెత్తించారు. నార్ల, చలం, 
ముద్దుకృష్ణ సి. వి.జి.వి. కృష్ణారావు, బోయి భీమన్న వంటివారి రచనలలో హేతువాద 
భావాలు కనబడతాయి. 

ఈ హేతువాద సాహిత్యాన్ని అందరూ వివేచించలేరు. సంప్రదాయబద్ధమైన 
ఆలోచనలు గలవారు విమర్శింపబూనుకుంటే వ్యతిరేక విమర్శ తప్ప సహృదయ 
విమర్శ రాదు. శంబుక వధిపై అనుకూల ప్రతికూల విమర్శలు వెలువడ్డాయి. 
రామాయణంలోది కాదని, ఉత్తర రామాయణంలోదనీ, ఆనాటి పరిస్థితులకి దర్పణం 
పడుతుందని కొందరు సమర్ధింపబూనారు. హేతువాద విమర్శ భారతంలో ఏకలవ్వ్యుడికి 
జరిగిన అన్యాయాన్ని కర్టుడికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తుంది. పురాణ కథల్ని 


వ్‌2 తెలుగు విమర్శ-పరిణామం 


పుక్కిటి పురాణాలుగా హేతువాద విమర్శకులు కొట్టిపారేస్తూ ఆ పునర్లిఖించే ప్రయత్నం 
చేస్తున్నారు. హేతువాద విమర్శ వర్ణాశమ ధర్మాలను ధిక్కరిస్తుంది. రామాయణంలో 
రాముడి పాత్రను, రావణుడి పాత్రను హేతువాద దృక్పథంతో పునర్వివేచన చేస్తున్నారు. 
హేతువాద ఉద్యమం సమసిపోయినా హేతువాద భావజాలం తెలుగు సాహిత్య విమర్శపై 
ఉందనటం వాస్తవం, హేతువాద విమర్శ అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు స్పూర్తి 
అనే మాట కూడా వుంది. 


దిగంబర కవిత్వ విమర్శ 


1965-68 మధ్య కాలంలో తెలుగు కవిత్వానికి “షాక్‌ ట్రీట్‌మెంట్‌” ఇచ్చిన 
ఉద్యమం దిగంబరోద్యమం. నగ్నముని, నిఖిలేశ్వర్‌, చెరబండ రాజు, జ్వాలాముఖి, 
మహాస్వప్పాా భైెరవయ్య అనే ఆరుగురు అభ్యుదయ ఉద్యమంపై పెట్టుకున్న ఆశలు 
వమ్ముకాగా, ఈ “కుష్టు వ్యవస్థను చీల్చి చెండాడటానికి ఉన్నది ఉన్నట్లుగా - 
నగ్నంగా - ఎటువంటి పొరలు లేకుండా దిగంబర కవులుగా వచ్చారు. మూడు 
కవితా సంపుటాలు ప్రచురించారు. దొంగ నాటకాలకు తెర వేసెయ్యటం, ముసుగుల్ని 
చించెయ్యటం, సొంత ఆత్మలలోంచి మాట్లాడటామంటూ మొత్తం 93 కవితలు రాశారు. 
కుహనా రాజకీయాలపై 'లంగా మార్యు సినిమాలపై, మతమౌధ్యంపై; సాహిత్య 
వ్యాపారంపై ధ్వజమెత్తారు. 

“బోధి వృక్షం పిడికెడు నీడనియ్యలేదు 
గాంధీపథం గరిటెడు గంజి పోయలేదు...” 


అంటూ మానవుడు తమాషా జంతువై తరుమబడ్డాడు అన్నారు. దిగంబర 
కవిత్వాన్ని సమర్థిస్తూ వచ్చిన కొన్ని విమర్శలు - 

శ్రీశ్రీ - “వాళ్ళు నిజమైన కవులు. అయితే వాళ్ళ కవితా శక్తుల్ని సరైన 
మార్గంలో పెట్టలేకపోతున్నారు. వాళ్ళలోని ౮౧౫౫౭5౬ (అశాంతి)ని సరియైన మార్గంలో 
పెడితే బాగుంటుంది దిగంబర కవులు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు కనబడిన 
ప్రతిదాని మీద తిరుగబడుతున్నారు.” 


డా! ద్వానాశాస్త్రి 5్‌వై 


కలి; రమణారెడ్డి - “౭ంజయా6 గానే సంఘాన్ని విమర్శిస్తూ ఉండిన దిగంబర 
కవులు పాఠకలోకానికి విద్యుచ్చికిత్స చేయడంలో కృతార్థులయ్యారు. గంద్రగొద్డళ్ళలాగా” 
అవినీతి మీద విరుచుకుపడ్డారు. వీరంగం తొక్కినట్టు అక్షర లోకాన్ని భయభ్రాంతం 
చేశారు. విలువలను అన్నిటినీ నిరాకరించే “నిహిలిస్టు” ధోరణిగా అనిపించినా దీని 
వెనక బలీయమైన మానవీయత నిలిచింది. అందుచేతనే వాళ్ళలో కొందరైనా మార్కిస్టు 
సిద్ధాంతాన్ని ఆమోదించగలిగారు”. 

కొడవటిగంటి కుటుంబరావు - “దిగంబర కవులు ఆధునిక కవిత్వంగా ఒక 
కొత్తదారి చూపారు.....ఇది నిజమైన వివ్లవ తిరుగుబాటు కవిత్వం. ఈ కవిత్వం 
ప్రజలకు ఈనాడు అవసరం”. 

దిగంబర కవులపై ప్రశంసల కన్న ప్రతి విమర్శలే ఎక్కువ - 

అశ్లీలం వుందనీ 

దూషణ వుందనీ 

సైద్ధాంతిక నేపథ్యం లేదనీ దుయ్యబట్టారు. 

రాచమల్లు రామచంద్రారెడ్డి - “సమాజం కుళ్ళుకు వీళ్ళు ఒక చిహ్నం. 
సమాజం కుళ్ళులో వీళ్ళు ఒక భాగం. సమాజం కుళ్ళిపోయిందనడానికి వీళ్ళు ఒక 
కారణం. సమాజం కుళ్ళిపోయినమాట నిజమే. సమాజం పతనమైన మాట నిజమే. 
విప్లవాగ్ని జ్వాలలతో తప్ప సంస్క్మరించడానికి సాధ్యం కానంతగా పతనమైన మాట 
నిజమే. కానీ యెంత పతనమైనా ఈ దిగంబరులు పైత్యాన్ని కవిత్వమనుకునేటంతగా 
పతనమయిందా?” 

ఆరుద్ర - “సమాజం మీద కక్ష కట్టిన వాళ్ళు దిగంబరులు. ముఖ్యంగా మధ్య 
తరగతి మీద వీళ్ళు కత్తి దూశారు. వీళ్ళు చేసేది అభ్యుదయ రచన కాదు” 

సోమసుందర్‌ - * కొత్త పద జాలం ప్రయోగిస్తున్నామనుకొని అసహ్యమైన 
జుగుస్సాకరమైన పదచిత్రాల వక్రీకృత మానవతా భారాలు పోగులు పోగులుగా 
పెట్టిన దిగంబరులు, సాధించినది మానవజాతికి రుగ్మతనీ, సిఫిలిస్‌నీ కుష్టునీ తప్ప 
అన్యంకాదు” 


క్‌4 తెలుగు విమర్శ-పరిణామం 


ఆచార్య కె.వి.ఆర్‌. నరసింహం - “దిగంబర కవులది తిట్టు కవిత్వం. అశ్లీల 
పద ప్రయోగం తిట్టు కవితకు మెరుగులు దిద్ది పదును పెడుతున్నది”. 

అశ్లీలం ఎక్కువన్న విమర్శపై విమర్శలు వచ్చాయి. భైరవయ్య “బూతును 
అస్పుశ్యంగా చూడడం మనలో ఉన్న ఒకరకమైన పిరికితనానికి కారణం. దిగంబర 
కవితలోని బూతు పదాల స్పందన సెక్సు వైపు వెళ్ళనియ్యదు” అన్నారు. వేల్చేరు 
నారాయణరావు “లోకంలో అళ్లీలార్థం వున్న పదం సాహిత్యంలో అశ్లీలమై తీరుతుందని 
చెప్పలేం” అని సమర్ధించే ప్రయత్నం చేశారు. స్త్రీవాదులు దిగంబర కవుల తిట్లు 
స్త్రీలకి సంబంధించినవనీ, వ్యవస్థ మార్పు కోరుకునేవారు వీటిని వాడరని నిరసించారు. 
ఆ తర్వాత దిగంబర కవులు ఆత్మ విమర్శ చేసుకున్నారు. జ్వాలాముఖి “బూతు 
పరిష్కారం కాదు, తిట్టు మేల్మొల్పు క్షాదు” అని ప్రకటించారు. 

“ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం” రాసిన ఆచార్య కొలకలూరి ఇనాక్‌ 
ఇలా అభిప్రాయపడ్డారు. - “దిగంబర కవులు వస్తుతత్త్వం మీదే దృష్టి నిలిపారు. 
వీళ్ళు (గ్రహించిన వస్తువులు రాజకీయం, ఆర్థికం, మతం, మానవత్వం, సాహిత్యం. 
సమాజంలో మానవత్వం కాంక్షించారు. మిగతా వాటిని తిరస్కరించారు. వాళ్ళు 
దూషించినా, భూషించినా విషయ ప్రముఖంగానే కవిత్వం ఆవిర్భవించింది. 

ఎన్ని ప్రతి విమర్శలు వెలువడినా క.రామమోహన రాయ్‌ అభిప్రాయం 
గుర్తుంచుకోవాలి - “దిగంబర కవుల ఉద్యమం ఒక సంధియుగంలో జడత్వాన్ని 
తొలగించి సాహితీపరుల నరాల్లో నిప్పు రగిలించి విప్లవ రుంరు వీచటానికి తోద్చడింది” 

విప్లవోద్యమ విమర్శ 

ఆంగ్రంలోని “'రివల్యూషన్‌'కి సమానార్థకంగా విప్లవం” అనే పదం 
వాడుతున్నారు. సున్ఫాపితమైన ఒక వ్యవస్థను లేదా ప్రభుత్వాన్ని సమూలంగా పెకలించటం 
లేదా నిర్మూలించటం” విప్లవం అవుతుంది. దానికోసం చేసే తీవమైన పోరాటం లేదా 
తిరుగుబాటు విప్లవోద్యమం అవుతుంది. 1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. 
అప్పటి నుంచి విప్లవ కవిత్వం ఒక దశాబ్దం పాటు ఉవ్వెత్తున సాగింది. ఈ విప్లవ 
కవిత్వోద్యమానికి శ్రీశ్రీయే నాయకుడు. విప్లవ లక్షణాలకు అనుగుణంగా “మరో ప్రస్థానం” 
రాశాడు. మావో ఆలోచన తాత్విక నేపథ్యంగా తుపాకీ గొట్టం ద్వారా అధికారం 


డా! ద్వానాశాస్త్రి క్‌ఫ్‌ 


ఆశయంగా శ్రామిక వర్గ విముక్తికి, శ్రామిక (శ్రేయోరాజ్య నిర్మాణానికి సాయుధ 
పోరాటమే లక్ష్యంగా ఆవిర్భవించింది విప్లవ కవిత్వం. ప్రస్తుత ఎన్నికల బూటకపు 
పద్ధతిని వీళ్ళు తిరస్కరిస్తారు. 'పాట' ఈ ఉద్యమానికి ప్రధాన వాహిక. 

“మా గుండే మాజెండా 

మా మనసే మాకండ 

మార్చిజమే మా పథం 

మావో వజాయుధం” (3.వి.ఆర్‌) 

అంటూ కవిత్వం, కథలు, వమర్శ వెలువడ్డాయి. విసరం “రుంరు”, “లే”, 
“విప్లవం వర్ధిల్లాలి”, “మార్చ్‌” కవితా సంకలనాలకు, కథా సంపుటాలను ప్రచురించింది. 
చెరబండరాజు, వరవరరావు, శివసాగర్‌, కె.వి.ఆర్‌, గద్దర్‌, వంగపండు మొదలైనవారు 
విప్లవ కవిత్వం రాయగా భూషణం, అల్లం రాజయ్య, మానేపల్లి, కల్యాణరావు, 
ఛాయాంజ్‌ మొదలైన వారు కథలూ, నవలలూ, దీర్హ కవితలూ రాశారు. 

మరి ఈ విప్లవ సాహిత్యాన్ని విమర్శించడానికి కొలమానాలేవి? 
తూకపురాళ్ళేవి? అంటే - విప్లవ భావ జాలం కొలమానం. మావోయిజం, మార్క్చిజం, 
లెనినిజం తూకపు రాళ్ళు. “విప్లవోద్యమం సామాజికరంగాలలో అనేక నూతన 
విలువలను ఆవిష్కరించింది. ఈ ఆవి విష్కరణలో లొ సాహిత్యోద్యమ పాత్ర గణనీయంగా 
వుంది. సాహిత్యోద్యమం ఈ బాధ్యత నిర్వర్తించడానికి రాజకీయాల ఆధిపత్యమే కారణం. 
తద్వారా రాజకీయాలకు, సంస్కృతికి వున్న పరస్పరతను - ఈ రెండు, అంటే రాజకీయ 
సాహిత్యోద్యమాలు చూపించాయి. సాహి త్య ట్ర 'పతిపత్తి గురించిన చర్చతోనే విప్లవ 
సాహిత్యం విమర్శ (ప్రారంభమైంది ”(రజతరంజని) 
విరసం రాజకీయ సంస్థగా, విమర్శలు వెలువడ్డాయి. 'మా సంస్థ రాజకీయ 

పార్టీకి అనుబంధం కాదని చెప్తున్నా . రాజకీయాలతో సన్నిహిత మ వుంది. 
కొడవటిగంటి కుటుంబరావు ఒక సందర్భంలో " “విప్లవ సాహిత్యోద్యమం రాజకీయ 
పార్టీల కొంగు పట్టుకోంద”నడం గమనార్హం. మార్కిస్ట్‌ లెనినిస్ట్‌ పార్టీకి అనుబంధంగా 
ఉండటం, ఆతర్వాత చీలికలు రావటం తెలిసిందే. విప్లవ కవిత్వం “సాయుధ పోరాటం” 


వ్‌6 తెలుగు విమర్శ-పరిణామం 


అంటూ హింసను ప్రోత్సహిస్తోందన్నారు. విశ్వనాథ వంటివారిని విప్లవవాదులు ఎలాగ్రెతే 
సంప్రదాయ వాసన, తిరోగామి సాహిత్యం అని విమర్శించారో వాళ్ళు విప్లవ సాహిత్యాన్ని 
హింసా సాహిత్యంగా, రాజకీయ సాహిత్యంగా విమర్శించారు. ఇస్మాయిల్‌, శ్రీకాంతశర్మ, 
జి.వి.సుబ్రహ్మణ్యం, సుప్రసన్న వంటివారు రాజకీయ మాలిన్యం లేని స్వచ్చమైన 
కవిత్వం కావాలని తెలిపారు. విప్లవ కవిత్వం కావాలని తెలిపారు. విప్లవ కవిత్వం 
మూస కవిత్వం అనే విమర్శ వెలువడింది. 

“కుందిర్తి పీఠికలు పుస్తకంలో కుందిర్తి హంసను అంగీకరించలేదు. “చేరా” 
(చేకూరి రామారావు) మొదట విప్లవ వాద విమర్శకులే. ఆ తర్వాత మార్చిస్టు 
విమర్శకులయ్యారు. ఆ తర్వాత సంయమన విమర్శకులయ్యారు. చేరా “విప్లవ సాహిత్య 
విమర్శ అభ్యుదయ సాహిత్య విమర్శకంటే పెద్దగా పరిణామం చెందలేదొనటం 
సముచితమే! 

విప్లవ సాహిత్య దృక్పథంతో సానుకూల విమర్శ చేసినవారిలో సొదుం 
రామ్మోహన్‌, త్రిపురనేని మధుసూదనరావు, ఎన్‌. వేణుగోపాల్‌, దివికుమార్‌, కెవిఆర్‌, 
జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, వి. చెంచయ్య మొదలైనవారిని పేర్కొనాలి. కె. వి రమణారెడ్డి 
విమర్శకి ప్రతి విమర్శ చెయ్యటంలో ముందు వరుసలో వుంటారు. 

విప్లవ సాహిత్యంపై, సామాజిక స్పృహపై రాజకీయ కవిత్వంపై, 
శిల్చరాహిత్యంపై, నినాదాల కవిత్వంపై నిప్పులు చెరుగుతూ శేషేంద్ర శర్మ “కవిసేన 
మేనిఫెస్టో రాశారు. దీనిని ఆధునిక కావ్య శాస్త్రంగా, వైజ్ఞానిక ఉద్యమంగా ప్రకటించారు. 
'కవిసేని అనేది తనతో సమభావాలు గల కవుల్ని సమాయత్త పరచిన సంస్థ. ఈ 
విమర్శ గ్రంథంలో ఎందరెందరో మార్చిస్టు, లెనినిస్టు విమర్శకుల “కోట్రేషన్లు” (గోర్మీతో 
సహా ఉదాహరించి తమ వాదనలకు బలం చేకూర్చుకున్నారు. “ఎలా చెప్పడం 
అనేది కాదు - ఏది చెప్పాలి అన్నదే -ప్రధానం - అనే నినాదం -ప్రజల మీద 
రుద్దబడుతున్న పచ్చి రాజకీయ మోసం అని అందరూ గుర్తించాలి. వస్తువు కళాత్మకత 
పొందకపోతే అది సాహిత్యం కాదు - అది కవిత్వం కాదు”. అందుకే చాలామంది 
శ్రీశ్రీ మహా ప్రస్థానం - మరో ప్రన్థానం కంటే ప్రసిద్ధి కక్కడానికి శిల్పం - కళాత్మకత 


దా॥ ద్వానాశాస్త్రి వ్‌ 


అంటారు. చివరగా “ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం” పుస్తకంలో కొలకలూరి 
ఇనాక్‌ మాటలవి: - అభ్యుదయ సాహిత్యం భారతదేశం రిపబ్లిక్కు కావటానికి దాదాపు 
రెండు దశాబ్దాల తరువాత పుట్టింది. విప్లవ సాహిత్య రిపబ్లిక్‌కు రెండు దశాబ్దాల 
ముందు పుట్టింది. విప్లవ సాహిత్యం పుట్టేనాటికి మావో ఆలోచనావిధానం విస్సష్టంగా 
అందింది. అందుకు మార్చిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం విప్లవ సాహిత్య 
మూలసూత్రంగా రూపొందాయి. ఈ సాహిత్య విమర్శలే ఈ ప్రభావాల పరిశీలన 
తప్పనిసరిగా వుంటుంది. అభ్యుదయ సాహిత్య పరిణామంగా విప్లవ సాహిత్యం 
గోచరమయినా, వాటి ప్రభావ ప్రాంతాలు వేరు”. 
స్రీవాద విమర్శ 

బాల్యంలో 

“చిన్నపిల్లవి నీకేం తెలుస్సకూర్చో” అన్నారు 

యవ్వనంలో 

“ఉడుకు రక్తం మంచీ చెడూ తెలీదు కూర్చో” అన్నారు 

వృద్ధాప్యంలో 

“ముసల్దానివి ఇంకేం చేస్తావ్‌ కూర్చో” అన్నారు (రజియా బేగం) 

1975 ప్రాంతం నుంచి ప్రారంభమైన స్రీవాదం 1985 నాటికి ఉధృతంగా 
వెల్లువెత్తింది. 1981 నాటికి మహిళా జీవన అధ్యయనం (170%6 [5 5యయల9) 
ప్రత్యేక విధానంగా అభివృద్ధి చెందింది. ఇన్ని ఉద్యమాలు వచ్చినా - ఆకాశంలో 
సగమైన మా గురించి పట్టించుకోలేదనీ, మా గురించి మేమే రాసుకుంటామనీ 
ప్రకటిస్తూ స్త్రీవాద సాహిత్యాన్ని సృష్టించారు. దిగంబర కవిత్వం తర్వాత సంచలనం 
కలిగించిన వాదం స్త్రీవాదం. 

“ఫెమినిజమ్‌” కి సమానార్థకంగా 'స్త్రీవాదం' వాడుకలోకి విచ్చింది. “మానవ 
సమాజంలోని సగభాగమైన స్త్రీలు లైంగిక వివక్ష కారణంగా అణిచివేతకు గురి 
అవుతూ పురుషుల కంటే తక్కువ సాంఘిక స్థితిలో వుండటాన్ని ప్రశ్నిస్తూ స్త్రీ విముక్తిని 


58 తెలుగు విమర్శ-పరిణామం 


కాంక్షిస్తూ అభివృద్ధి చెందిన సిద్ధాంతం స్త్రీవాదం” అన్నారు ఆచార్య కాత్యాయనీ 
విద్మహే. 

స్రీవాదంలోని ప్రధానాంశాలు: 

-పురుషాధిక్యత నశించాలి 

-అన్ని రంగాలలో స్త్రీకి సమాన హక్కు స్వేచ్చ వుండాలి 

-శరీర రాజకీయాలు స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నాయి 

-నైతిక ధర్మాలు, ఆచారాల ముసుగులో స్తీ హింస, కుటుంబ హింస 

-జందర్‌ వివక్ష లైంగికత్వం, సంతానోత్పత్తి, ఇంటి చాకిరీ అనేవి సామాజిక 
సమస్యలే 

-వివాహ బంధం పేరిట స్వేచ్చ లేకుండా చెయ్యటం 

-స్త్రీని కేవలం తల్లిగా, భార్యగా కాకుండా వ్యక్తిత్వం గలదిగా గుర్తింపజేయడం 

-స్రీ పురుషుల మధ్య గల అధికారి - బానిస సంబంధాన్ని వ్యతిరేకించడం. 

మొత్తం మీద “సమాజంలోనూ, కుటుంబంలోనూ, పనిలోనూ స్రీలు 

గురౌతున్న అణిచివేత, దోపిడీకి సంబంధించిన అవగాహన కలిగివుండి, ఈ పరిస్థితి 
మార్చడానికి స్త్రీలు, పురుషులు చేపట్టే చైతన్యవంతమైన కార్యక్రమం” (ఫెమినిస్టు స్టడీ 
సర్కిల్‌) అనవచ్చు. స్త్రీవాదుల్లో కూడా అతివాదులున్నారు, మితవాదులున్నారు. రాడికల్‌ 
ఫెమినిస్టులు, మార్చిస్టులు ఉన్నారు. ఇవన్నీ స్రీవాదంలో గల వివిధ ధోరణులు. 
అన్నిటి లక్ష్యం ఒకటే - స్తీ స్వయం వ్యక్తిత్వంతో ఆత్మ గౌరవంతో జీవించాలి. ఈ 
ఆశయాలతో వచ్చిన గొప్ప స్త్రీవాద కవిత సంకలం “నీలిమేఘాలు” 

“సమాజంలో అస్తిత్వంలో వున్న స్తీ, పురుష సంబంధాలను విమర్శనాత్మకంగా 
చూసే దృష్టి నుండే స్త్రీవాదం అబివృద్ధి చెందింది. స్త్రీవాదం గుర్తించిన అణిచివేత 
వ్యవస్థలలో భావజాలం చాలా ప్రధానమైంది. సాహిత్యం భావజాల వ్యవస్థకే 
సంబంధించింది. కనుక స్త్రీవాద సిద్ధాంతకర్తలు, ప్రచారకులు అనివార్యంగా సాహిత్య 
విమర్శకులు కూడా అవుతారు” అంటూ కాత్యాయనీ విద్మహే స్త్రీవాద విమర్శపై 


దాః ద్వానాశాస్త్రి క్‌9 


విపులమైన చర్చ చేశారు. స్త్రీవాద సాహిత్యాన్ని విమర్శించేటప్పుడు ప్రధానంగా మూడు 
ధోరణుల్ని అవగాహన చేసుకొని విమర్శించాలన్నారు అవి - 


1.లిబరల్‌ ఫెమినిజం : 

“పురుషులతో స్త్రీలకు సమాన హక్కులు అవకాశాలు కావాలని వ్యవస్థా 
పరిధిలో చేసే ప్రయత్నాలు ఈ ధోరణిలోకి వస్తాయి. విద్యా ఉద్యోగ రాజకీయ 
ఆర్థిక వ్యవస్థలలో స్రీల భాగస్వామిని కోరుకోవటం, వాటిని పొందటం కోసం ఉ 
ద్యమాలు నిర్మించటం ఇందులో భాగం. వీరేశలింగం గారు రచించిన “సత్యవతీ 
చరిత్ర” - ఆడ మళయాళం నవలలు ఉదార స్త్రీవాద సాహిత్యానికి నాందీ రచనలు 
అనవచ్చు” (స్త్రీవాద ధోరణులు: సమకాలీన సాహిత్యం) 


2.రాడికల్‌ ఫెమినిజం : 


“ఈ ధోరణిలో స్త్రీలను ప్రత్యేకమైన వర్గంగా భావించటం జరుగుతుంది. 
స్త్రీ పురుషుల మధ్య అసమానతలు 'లైంగికత' (8616461) ప్రాతిపదికగా చర్చించడం 
ఈ ధోరణిలో ప్రత్యేకత. ఈ అసమ సామాజిక వ్యవస్థకు పితృస్వామ్యం మూలమని 
గుర్తించటంలో లిబరల్‌ ఫెమినిజం కంటే రాడికల్‌ ఫెమినిజం విప్లవాత్మకమైన 
ముందడుగు వేసింది. స్రీలకు తమ శరీరాల మీద, జీవితాల మీద అధికారం 
లేకుండా చేసి, ఆ అధికారాన్ని చెలాయించే సంస్థలుగా కుటుంబాన్ని మతాన్ని 
రాజ్యాన్ని రూపొందించిన పితృస్వామ్య సామాజిక వ్యవస్థను గురించిన విశ్లేషణకు 
సమాచార సామాగ్రిని అందించింది రాడికల్‌ ఫెమినిజం. రాజేశ్వరి, శశిరేఖ, లాలస, 
అరుణ మొదలైన స్రీ పాత్రలను ప్రధానంగా చేసి చలం వ్రాసిన నవలలు ఇటీవలి 
స్రీవాద ధోరణి నవలలకు ఒరవడినిచ్చాయి” 


త సోషలిస్టు ఫెమినిజం : 

“లిబరల్‌ ఫెమినిజానికి సమాంతరంగా శ్రామిక వర్గ ఉద్యమాలతో పాటు 
రూపుదిద్దుకున్న సోషలిస్టు ఫెమినిజం రాడికల్‌ ఫెమినిజం గుర్తించని ఆర్థిక అసమానతను 
ప్రీ పురుషుల మధ్య అసమానతకు మూలకారణంగా గుర్తించింది. స్త్రీని ఇంటి పనికి 


60 తెలుగు విమర్శ-పరిణామం 


పరిమితం చేసి, దానిని అనుత్పాదక 'శ్రమగా మార్చిన అసమ ఆర్థిక వ్యవస్థను 
ప్రశ్నించటం, దాని మార్పుకై ఉద్యమాలు నిర్మించటం సోషలిస్టు ఫెమినిజం యొక్క 


99 


లక్ష్యాలు”. 

ప్రీవాద విమర్శకులలో ఓల్లా, మృణాళిని, సత్యవతి, రంగనాయకమ్మ, వాడ్రేవు 
వరలక్ష్మి, జయప్రభ, ముదిగంటి సుజాతారెడ్డి, ప్పి లకి రుక్మిణి వంటివారున్నా ముందుగా 
చెప్పవలసింది కాత్యాయతీ విద్మహే గారినే. ఈమె ప్రధానంగా ప్రీవాదానికి సిద్ధాంత 
ప్రతిపత్తిని కలుగజేస్తూ, ప్రతి విమర్శకు సమాధానమిస్తూ - సంయమన విమర్శకి 
అనవాలుగా వుంది. ఈమె విమర్శలో దూషణ, కోపం ఎక్కడా కనిపించవుగానీ 
బలమైన ఆధారాలు, విమరణలు ఇవ్వటం ఈమె ప్రత్యేకత. దీనికి మచ్చుతునకగా 
“సంప్రదాయ సాహిత్యం - ప్రీవాద దృక్పథం” (1998) పుస్తకాన్ని పేర్కొనవచ్చు. 
ఈమె రాసిన “ఆధునిక సాహిత్య విమర్శ - ప్రీవాద దృక్పథం” అనే విమర్శ వ్యాసం 
(ఆధునిక సాహిత్య విమర్శ రీతులు -సంకలనం నుంచి)ఎన్నో కొత్త అంశాలను 
వివేచిస్తూ స్రీవాద విమర్శకు బలాన్నిస్తుంది. ఈ వ్యాసంలో కాత్యాయని తెలిపిన 
అంశాలను తెలుసుకుందాం. 

తెలుగోల స్త్రీవాద దృక్పథంతో సాహిత్య విమర్శ అంత నిర్దిష్టంగా కాకపోయినా 
కొంత ప్రాథమికమైన లక్షణంతో నవలా ప్రక్రియలో ప్రారంభమైంది. రంగనాయకమ్మ, 
ఓల్లాలు స్వేచ్చకి - (ప్రేమకి గల సంబంధాన్ని చర్చించారు. స్త్రీలోని స్వేచ్భాప్రియత్వాన్ని 
దాని వరిణామాలను ప్రతిఫలించిన - మాలపల్లి చెలియలికట్ల, మైదానం, 
అంధకారంలో, అగ్నికణం - అనే అయిదు నవలల్ని కాత్యాయనీ విద్మహే చర్చించి 
నిగ్గు తేల్చారు. చేరా తన చేరాతలలో స్రీవాదక కవయిత్రుల్ని ప్రశంసిస్తూ అనుకూల 
విమర్శ చేశారు. చేరా విమర్శ వల్లనే సావిత్రి రాసిన “బందిపోట్లు ఎంత గొప్పకవితో 
తెలిసింది. 1986లో 'తెలుగు' పత్రికలోని “భారతంలో భార్యాభర్త సంబంధాలు” అనే 
వ్యాసం కొత్త వెలుగునిచ్చింది. జయప్రభ చలం 'మైదానం' నవలను, విశ్వనాథ “చెలియాలి 
కట్ట” నవలను పోలుస్తూ స్త్రీల పట్ల స్ర్రీల దృక్పథంగా రాసిన “మన చలం” అనే 
సంకలనంలో గ్‌స్త్‌ల జీవిత చైతన్యం - చలం, విశ్వనాథల దృక్పథాలు” అనే వ్యాసం 
ఆలోచించదగినది. 


దా॥ ద్వానాశాస్త్రి ౮61 


ఇదేవిధంగా - “కోమలి గాంధారం” 

“కల్యాణ మంజీరాలు” 

“కవయిత్రుల కవిత్వంలో స్రీ మనోభావాలు” 

“భావ కవిత్వంలో స్తీ 

“తాలి వెలుగులు - స్త్రీవాద సిద్ధాంత వికాసం” 

వాటి పుస్తకాలు స్త్రీవాద సాహిత్య విమర్శను పుష్టివంతం చేశాయి. స్త్రీవాద 
విమర్శ వ్యాసాలలో కొన్ని - “రాయప్రోలు సంభావించిన స్త్రీల జీవిత చైతన్యం” - 
కాత్యాయనీ విద్మహే 

“రక్కలగూడు” కథాసంపుటికి ఓల్లా రాసిన ముందుమాట. 

“ఆచంట శారదా దేవి కథలు - స్త్రీ అభివ్యక్తి” - పి.కుసుమకుమారి 

“ప్రీల కథల్లో లైంగిక సంబంధాలు” - పాపినేని శివశంకర్‌ 

“స్త్రీవాద దృక్పథ వ్యాసాలు” - రాజేశ్వర్‌. 

స్రీవాదానికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు వెలువడ్డాయి. లేఖలు వచ్చాయి. 

వీటిని విశాలాంధ్ర 'వారు ఎస్వీ సంపాదకత్వంలో! “స్త్రీవాద వివాదాలు” అనే పుస్తక 
రూపంలో భద్రపరిచారు. ప్రతి విమర్శ కవుల్ని రచయితల్నీ రచయిత్రుల్ని 
జాగ్భతపరుస్తుంది. పునరాలోచనకి దోహదం చేస్తుంది. ఏ ఉద్యమమైనా, వాదమైనా 
తీవ్రంగా, ఉద్వేగంగా వస్తుంది. అప్పుడు “తీవత” చోటుచేసుకుంటుంది. వెంటనే 
వ్యతిరేక విమర్శ వస్తుంది. ఇది సహజం. కొంత కాలమయ్యాక ఆ ఉద్యమం సంయమనం 
నేర్చుకొని ఆలోచనాత్మకంగా సాగుతుంది. “స్తివాద కవిత్వం 85-95 దశకంలో 
విస్సృతంగా వెలువడుతున్నప్పుడు సమకాలీన విమర్శకుల నుంచి తీవ విమర్శను 
ఎదుర్కోవలసి వచ్చింది. స్త్రీవాద కవిత్వాన్ని అశ్లీల సాహిత్యంగా, “సొంతగోడు'గా, 
సామాజ్యవాదుల ప్రభావంతో చేసిన రచనలుగా - అగ్రవర్జాల, అగ్రవర్ణాల స్త్రీల 
ఫ్యాషన్‌గా - 'ప్రయోజనరహితమైన సాహిత్యంగా "దూషించినవారున్నారని ఆచార్య 
సి. మృణాళిని పేర్కొన్నారు. వీరిలో జ్వాలాముఖి, ఎస్వీ సత్యనారాయణ, అద్దేపల్లి 
రామమోహనరావు, ద్వానా వంటివారున్నారు. 


62 తెలుగు విమర్శ-పరిణామం 


స్త్రీవాద సాహిత్యంపై పెద్ద దుమారం రేగింది. ఎస్వీ సంపాదకత్వంలో “స్త్రీవాద 

వివాదాలు” అనే పుస్తకం ఈ సమాచారమంతా అందిస్తుంది. స్త్రీవాద వ్యతిరేక విమర్శలోని 
ముఖ్యాంశాలు - 

పురుష ద్వేషం ఎక్కువ 

కుటుంబ, వివాహ వ్యవస్థల్ని విచ్చిన్నం చేయడం 

స్త్రీవాదం వెనుక సామ్రాజ్యవాద కుట్ర వుంది 

స్త్రీవాద భావాలు మొత్తం స్రీ జాతికి ప్రాతినిత్యం వహించకపోవటం 

లైంగిక అంశం తప్ప ఆర్థిక స్వేచ్చకి ప్రాధాన్యం ఇవ్వకపోవడం 

ఈ స్త్రీవాద విమర్శ, ప్రతి విమర్శలలో కొన్ని శీర్షికలు 

“నిజానికి ఇవి వార కవితలండీ” 

“ప్యూడల్‌ వాసనల ఊబిలో జ్వాలాముఖి” 

“మధురవాణి మధురమే - ఫెమినిస్టులే గయ్యాళిలు” 

“నిజాలు రాస్తే నీలి కవితలంటారు” 

“ఒళ్ళు బలిసిన మధ్య తరగతి స్త్రీల కవిత్వం” 

చివరగా మృణాళిని మాటలు -* స్త్రీవాదుల పోరాటం పురుషులపైన కాదనీ, 
పురుషాధిక్య సమాజంపైననీ - స్త్రీ పురుషుల మధ్య ఆధిపత్య అధికార సంబంధాలు 
పోయి పరస్పరం గౌరవించుకునే సమస్థాయి సంబంధాలు ఏర్పడాలన్నదే తమ లక్ష్యమనీ 
స్త్రీవాద కవిత్వం” ఆశయంగా చెప్పటం ఆహ్వానించదగినదే! 

దళితవాద విమర్శ 

“నేను అస్పుశ్యుణ్ణి 

నా ఒళ్ళంతా మట్టివాసన 

నా బ్రతుకునిండా వెట్టి వేదన 

నా కళ్ళనిండా ఎండ వేడిమి 


దా॥ ద్వానాశాస్త్రి 63 


నాకై కవిత లేదు - నాకు చరిత లేదు 
నాలుగు వేదాలలోంచి 
నాలుగు పాదాలలోంచి నన్ను తొలగించారు” (బొజ్జా తారకం) 

జ్యోతి బాపూలే, బి.ఆర్‌. అంబేద్మర్‌ల ఉద్యమ శీలత్వంతో, జాషువా స్ఫూర్తితో 
తెలుగు సాహిత్యంలో దళితవాదం ఆవిర్భవించింది. 

“ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నల్వురు కుమారులను మాట విన్నాము 
గాని 

పసరము కన్న హీనుడ భాగ్యుడైన 

ఐదవ కులస్టుడెవరమ్మా సవిత్రి?” 

అని జాషువా వేసిన ప్రశ్నకి బదులు లేదు. “ఆధునిక సాహిత్య విమర్శ 
సూత్రం”లో ఆచార్య ఇనాక్‌ ఇలా అన్నారు - “అంటరానితనానికి గురై మూడు 
సహస్తాబ్దాలు జైల్లోలా బ్రతికి పంచములని పిలువబడ్డ షెడ్యూల్టు కులాలకు చెందిన 
వాళ్లే దళితులు వీళ్ళదే దళిత సాహిత్యం. కుల సమస్య నిర్మూలన కాంక్షాభివ్యక్తి 
దళిత సాహిత్యం” 

దళిత కవిత్వానికి ప్రతిబింబంగా వెలువడిన “చిక్కనవుతున్న పాట” 
సంపాదకుడు జి. లక్ష్మీనరసయ్య ముందు మాట “లో ఇలా అన్నారు -” కులవ్యవసా 
దానికి ఆలంబన అయిన హిందూయిజం - వీటివల్ల రోజువారీ జీవితంలో పీడననీ 
అనిశ్చితత్వాన్నీ అభద్రతనూ అవమానాన్ని ఎదుర్కొంటున్న పీడిత కులస్థులనుంచి, 
మైనారిటీల నుంచి వచ్చిన కవులు రాసిన కవిత్వమే దళిత కవిత్వం” 

“దళిత సాహిత్యం ఒక సముద్రం. అది చూసేవాళ్ళ చూపును బట్టి నిశ్చలంగా 
కనబడుతుంది. సముద్రంలో మహానదులున్నాయి. ఉప్పెనలున్నాయి. అన్నిటిని మించి 
సహనం ఉంది. భూమిలో మూడు పాళ్ళు సముద్రమే ఆక్రమించింది - బి.సి, ఎస్సీ, 
ఎస్టీల సాహిత్యం కూడా మొత్తం భారత దేశ సాహిత్యంలో మూడు పాళ్ళు ఎదిగే 
దాకా ఈ కృషి నిరంతరం సమస్త రూపాల్లో కొనసాగించాలి” - బి.యస్‌. రాములు 


64 తెలుగు విమర్శ-పరిణామం 


దళిత ఉద్యమ లక్ష్యాలు, ఆశయాలను ఇలా తెలపవచ్చు.: 
1.కులాధిపత్యం నశించాలి 
2. ఆత్మగౌరవ పోరాటం 
3.బ్రాహ్మణవాదం లేదా మనువాదాన్ని బద్దలు గొట్టడం 
4. రాజ్యాధికారం 
5. అంబేద్మరిజం తాత్విక దృక్పథంతో రచనలు చేయడం 
6.స్వీయ సంస్కృతికి, స్వీయ అనుభవాలకి, స్వీయ భాషకి ప్రాధాన్యమిచ్చి 
ధిక్కార స్వరంతో రచనలు చెయ్యడం 
7.దళిత సాహిత్యమంటే దళితులు రాసిందే. 
8. వర్ణ వ్యవస్థకి ఆధారమైన పురాణాలను, సంస్కృతాన్ని నిరసించటం 
ఈ అంశాలను దృష్టిలో వుంచుకొని చేసే విమర్శ దళిత సాహిత్య విమర్శ 
అవుతుంది. పైన చెప్పినవి దళిత విమర్శకి ప్రమాణాలు అవుతాయి. కులంపేరుతో 
పీడించటం, నీచంగా చూడటం వంటివి దళిత విమర్శలో ప్రాధాన్యం వహిస్తాయి. 
దళితులు పూర్వ స్థితిని కూడా వెల్లడించి తరతరాల పీడనను ఎరుకపరచటం దళిత 
విమర్శకుల ఉద్దేశం. 
కొండపల్లి సుదర్శన రాజు 2001లో “దళిత సాహిత్య సిద్ధాంతాలు - 
అన్వయం” అనే వ్యాసం రాశారు. ఇందులో “మాలవాండ్రపాట” నుంచి వచ్చిన 
దళిత సాహిత్యాన్ని అన్ని కోణాలతో వివేచన చేసి దళిత సాహిత్యంలో గల ప్రధాన 
లక్షణాలు రెండుగా సుదర్శన రాజు పేర్కొన్నారు = 
1.బ్రాహ్మణీయ సంస్కృతిని వ్యతిరేకించటం 
2.దళిత సంస్కృతిని ప్రతిష్టించటం 
“దళిత సాహిత్య విమర్శ అంటే ఈ ప్రపంచాన్ని సామాజిక, రాజకీయ, 
సాహిత్య, సాంస్కృతిక పరిణామాన్ని దళితుల దృష్టి కోణంతో దళితుల అలంకార 
శాస్త్ర కోణంలో, దళితుల అభ్యున్నతి కోణంలో పరిశీలించటం, విశ్లేషించటం, 


దా॥ ద్వానాశాస్త్రి 65 


వ్యాఖ్యానించడం” అన్నారు బి.ఎస్‌. రాములు. దళిత సాహిత్య విమర్శ కులవ్యవస్థ 
అంతరించాలనీ, కులాతీత మతాతీత బౌద్ద సంస్కృతి విస్తారించాలనీ కోరుకుంటుందని 
ఆయన వివరించారు. బి.ఎస్‌.రాములు దళిత కళారూపాలు కూడా విమర్శ రీతులే 
అనటం సరికొత్త ఆలోచన. దళిత విమర్శలో భాగంగా “దళిత క్రైస్తవ దృక్పథం” 
వెలువడింది. “ఆంధ్రప్రదేశ్‌ దళిత రచయితలు, కళాకారులు, మేధావుల ఐక్య వేదిక” 
దళిత సాహిత్య విమర్శను ముందుకు తీసుకు వెళ్ళింది. దళిత విమర్శ “కన్యాశు 
ల్మాన్ని ఎలా చూడాలి?”, చలం, శ్రీశ్రీలను ఎలా అంచనా వెయ్యాలి? “జాషువాను 
ఎక్కడ నిలపాలి?” వంటివాటిని చర్చకు పెట్టింది. కల్యాణరావు, దాని, బి.ఎస్‌.రాములు, 
సతీష్‌ చందర్‌, శిఖామణి, సాహు, కాలువ మల్లయ్య, సౌదా, బొజ్ఞా తారకం, కత్తి 
పద్మారావు మొదలైనవారు దళిత విమర్శ ద్వారా ఉద్యమానికి జవజీవాలు కల్పించారు. 
అయితే వీరందరి విమర్శ దృక్పథం ఒకటి కాదు మార్మిజం, బుద్ధిజం, అంబేద్మరిజం 
వంటి శాఖలున్నాయి. ఏ దృక్పథమైనా దళిత సాహిత్యాన్ని అందరకు తేటతెల్లం 
చెయ్యడమే వీళ్ళ లక్ష్యం దళిత విమర్శలోని కొన్ని (గ్రంథాలు ; 

దళితుల సమస్యలు - గుండె డప్పు కనకయ్య 

తెలుగు నవల - దళిత జీవితం : బి.భాను 

తెలుగు నవలల్లో అస్పృశ్యతా సమస్య - ననుమాసస్వామి 

హరిజన కథానిక - కె. లక్ష్మీనారాయణ 

కథాసాహిత్య అలంకార శాస్త్రం - బి. ఎస్‌. రాములు 

కొలువు - కాసుల ప్రతాపరెడ్డి 

_ దళిత సాహిత్య చరిత్ర - పిల్లి శాంసన్‌ 
దళిత సాహిత్యం - శిఖామణి 
దళిత సాహిత్యం - తాత్తిక దృక్పథం : జి. లక్ష్మీ నరసయ్య. 
దళిత సాహిత్యంపై ముఖ్యంగా దళిత కవిత్వంపై ప్రతి విమర్శలూ లేకపోలేదు. 

ఎన్నో వాద వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ఎస్వీ సంపాదకత్వంలో “దళితవాద 


66 తెలుగు విమర్శ-పరిణామం 


వివాదాలు”గా పుస్తక రూపంలో వచ్చాయి. దళిత సాహిత్యంపై జరిగిన చర్చల్లో తొంభై 
వ్యాసాలు సేకరించి దీనిని ప్రచురించారు. 


ఇందులోంచి కొన్ని వ్యాసాలు : 
దారి తప్పిన దళిత వాదం - ఆర్‌.ఎస్‌. సుదర్శనం 
నేటి వీరబాహుడు నిన్నటి వీర భక్తుడే - సతీష్‌ చందర్‌ 
దళిత సాహిత్యానికి నేపథ్యం ఏమిటి? - అద్దేపల్లి 
దూరాలు పెంచే ఉద్యమాలు వద్దు - ద్వానా శాస్త్రి 
నేటివిటీయే నేరమా? - మద్దూరి నగేష్‌ బాబు 
గురి మరిచిన బాణంలా దళిత కవిత్వం - అఫ్సర్‌ 
చివరిగా ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారి మాటలు - “దళితుడు సంఘంలో 
కోరేది తన అస్తిత్వానికి అర్ధం. వ్యక్తిత్వానికి ఆత్మ గౌరవం. లోకం ప్రదర్శించే 
దూషణలు పునాది కాకూడదు మరి! 
ముస్తింవాద విమర్శ 
“నేను పుట్టకముందే 
దేశద్రోహుల జాబితాలో 
నమోదై వుంది నా పేరు 
కన్నబిడ్డని సవతి కొడుకుగా 
చిత్రించింది చరిత్ర” (ఖాదర్‌ మొహియుద్దీన్‌) 
తెలుగు సాహిత్యానికి కొత్తచూపునిచ్చిన మరొక ధోరణి “ముస్లిం వాదం”. 
అభద్రతా భావం, నిర్లక్ష్యం, అణిచివేత, పరాయీ వారిగా చూడటం... వంటి అంశాలు 
నేపథ్యంగా ముస్తింవాద సాహిత్యం వెలువడింది. బాబ్రీ మసీదు విధ్వంసంతో(1992 
డిసెంబర్‌ 6) ముస్లింవాదం మరింత తీవ్రమైంది. హిందూత్వ మతోన్మాదుల వల్ల 
సెక్యులర్‌ భావాలకు కాలం చెల్లుతోందన్న ఆవేశంతో కవిత్వం, కథలు, వ్యాసాలు 
వెలువడ్డాయి. ముస్లింవాదం ప్రతిఘటన ఉద్యమంగా వెలువడింది. స్కైబాబా అన్నట్టు 


దా॥ ద్వానాశాపస్ర్రి 6౮7 


“యాభై ఏళ్ళ స్వాతంత్ర భారతంలో అస్వతంత్రులుగా - తీవ జీవన సంక్షోభంతో 
ఐ.ఎస్‌.ఐ ఏజెంటుగా ముద్రపడి ప్రాణాలు కోల్పోతున్నవాళ్ళు, దుర్భర దారిద్రానికి 
బలౌతూ విలవిల్లాడుతున్న వాళ్ళు....” వీళ్ళ పక్షాన వచ్చిందే ముస్లిం వాద సాహిత్యం. 
“తమ ఉనికిలోకి వెళ్ళి, సంస్కృతిలోకి ప్రవేశించి, మతాన్ని సైతం ప్రశ్నించి యథాతథ 
వాదాన్ని ధిక్కరించిన తరం” అంటారు అఫ్సర్‌. “జల్‌జలా” సాధికారికమైన ముస్లింవాద 
కవితా సంకలనం. తమ వర్గ పురోగమనానికి, ఆటంకమనుకున్న దేన్నయినా 
ఖండించడం, కొత్త సాంస్కృతిక సందర్భాన్ని సృష్టించుకోవటం, ఇస్లాంలో మహిళల్ని 
అవమానపరచే ధోరణిని తిరస్కరిస్తూ ప్రగతి శీల భావాలను వ్యాప్తి చేయడం దిశగా 
ముస్తిం వాద సాహిత్యం, విమర్శలు వెలువడ్డాయి. 
ముస్తింవాద సాహిత్యానికి అనుకూలంగా కరీముల్లా, స్మైబాబా, షాజహానా, 

ఖదీర్‌ బాబు, ఇక్బాల్‌ చంద్‌, మహ్మద్‌ నశీర్‌, అఫ్సర్‌, అన్వర్‌, ఖాజా మొదలైన 
వాళ్ళు విమర్శలు వెలువరించార. శ్రీశ్రీ “కసాయి +సాయిబు”ను కలిపి కసాయిబు 
పదం వాడటంపై ముస్లింవాదులు ధ్వజమెత్తారు. తమ వృత్తిని కించపరుస్తున్నారని 
నిరసించారు. ఈ నేపథ్యంలోనే దిలావర్‌ విమర్శగా “నేను సాయిబును కాదు 

అనివార్య హింసావృత్తిలో జీవన పరమార్శాన్ని 

దర్శించే ముస్లిం ధర్మవ్యాధుణ్ణి” అన్నారు. 

భారతంలో మాంసం అమ్ముకొనే ధర్మవ్యాధుడు గొప్పవాడైతే అదే వృత్తిలో ఉన్న 
సాయిబు కూడా గొప్పవాడు అవ్వాలి గదా! డా.ఎస్‌. షమీ ఉల్లా “మైనారిటీ కవిత్వం 
- తాత్విక నేపథ్యం” అనే సిద్ధాంత వ్యాసం ప్రచురించారు. ముస్లింవాద కవితా 
సంకలనాలకు గల 'ముందు మాటలు ముస్లిం వాద విమర్శకి చెందినవే. కరీముల్లా 
'కొలిమి” అనే వ్యాససంపుటిలో ఎన్నో విశేషాలు వెల్లడించారు. 

ముస్లింవాదంపై ప్రతి విమర్శలు వెలువడ్డాయి. వీటి సారాంశం - 
మతపరమైన వాదం 
హిందువులకి వ్యతిరేకమైనది 


68 తెలుగు విమర్శ-పరిణామం 


రాజకీయాల వల్ల ఈ ద్వేషాలు తప్పించి హిందూ ముస్లిముల మధ్య వీళ్ళన్నంతగా 

కసి, కోపాలు లేవు 
కరీముల్లా ఈ ముస్లింవాదాన్ని మొదట వ్యతిరేకించారు. ఇందులో హింస, 
ద్వేష భావాలున్నాయని ఇస్తాం మతం వీటిని అంగీకరించదనీ, అందర్నీ కలుపుకుంటూ 
శాంతియుతమై నిరసన తెలపాలనీ కరీంముల్లా కొత్తగా “ఇస్లాం వాదం” అనే వాదాన్ని 
ముస్లిం వాదానికి ప్రతిగా తీసుకువచ్చారు. దీనిపై వాడిగా వేడిగా వాదోపవాదాలు 
వెలువడ్డాయి. చివరకు కరీముల్లా తన అవగాహనను పునరాలోచించి ఇస్లాం వాదాన్ని 
ఉపసంహరించుకున్నాడు. విమర్శలో ఇదొక మంచి పరిణామం. ముస్లిం కవిత్వంపై, 
కథలపై, సిద్ధాంత వ్యాసాలు, వడివిడి వ్యాసాలు వచ్చినంతగా విమర్శ గ్రంథాలు 
రాకపోవటం గమనిస్తాం. లోగడ షేక్‌ మస్తాన్‌ “తెలుగు సాహిత్యనికి ముస్లింల 
సేవ” అనే సిద్ధాంత వ్యాసం ముస్తింవాదం రాకముందు రాసింది. ముస్లిం వాద 


విమర్శ రావలసిన అవసరం ఉంది. 

ప్రాంతీయవాద విమర్శ 

“ఇప్పుడు 

నాకు నా నేల కావాలి 

నాకు నా గాలి కావాలి 

నాకు నా నీరు కావాలి 

నాకు నా ఊరు కావాలి” (బెల్లియాదయ్య]) 

ఇప్పటివరకు వచ్చిన ఉద్యమాలను వెనక్కినెట్టి ముందుకు వచ్చిన ఉద్యమం 

(ప్రాంతీయ వాదం లేదా (ప్రాంతీయ అస్తిత్వవాదం. ఎవరి అనుభవాలు, సంస్కృతుల 
గురించి వాళ్ళే రాసుకోవాలన్న భావన స్త్రీవాద, దళిత వాదాల నుంచి మొదలైంది. 
అప్పుడప్పుడు ప్రాంతీయ భావనలతో సాహిత్యం వెలువడుతున్నా ఒక బలమైన వాదంగా, 
ఉద్యమరూపంగా 1990 నుంచి మాత్రమే ఉద్భతమైందనవచ్చు. దీనికి కారణం 
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం! ప్రాంతీయ ధోరణి ప్రబలం కావడానికి కారణాలను 
ఇలా చెప్పవచ్చు - 


దా॥ ద్వానాశాస్త్రి 69 


ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందటం, మిగిలిన (ప్రాంతాలను పట్టించుకోక 
పోవటం 
ఆర్థికంగా సామాజికంగా వివక్షకి గురి కావడం 
ఇతర ప్రాంతాలవారి ఆధిపత్యం 
తమ భాషా, సంస్కృతులు అవహేళనకి గురికావడం 
రాజకీయ నాయకుల స్వార్థం 
“తమ నేలతల్లి 'ప్రమాదపుటంచుల్లో ఉన్న వాస్తవం కళ్ళముందు స్పష్టంగా 
కనిపిస్తోంది. రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రత్యేక తెలంగాణ నినాదం తిరిగి 
తలెత్తింది. తమ ప్రాంతం మీద తమకే అధికారం ఉండాలన్న ఆకాంక్ష ఏర్పడింది. 
ఇది ఆందోళనగా ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యమే ఇక్కడ ప్రాంతీయ 
అస్తిత్వ వాదానికి పునాది వేసింది.” అని గుడిపాటి విశ్లేషించారు. 
సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ కవులపై వెలువరించిన “గోల్కొండ కవుల 
సంచిక” ఈ ప్రాంతీయ సాహిత్యానికి స్ఫూర్తి. తెలంగాణ నుంచి 'ప్రాంతీయవాద 
సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా వెలువడింది. కావ్యాలు, దీర్హ కవితలు, నానీలు, 
కథలు, నవలలు... వంటి ప్రక్రియలలో తెలంగాణవాద సాహిత్యం వస్తోంది. 
అంతేకాదు - ఇప్పటివరకు హేళనకి గురైన తెలంగాణా మాండలికంలో రావటం 
విశేషం. నీటి కరువు, ముఠా కక్షలు, హత్యా రాజకీయాలు, భూస్వామ్య పెత్తందారీ 
మనస్తత్వాలు, రాయలసీమను అతలాకుతలం చేస్తున్నాయి. ఒకనాడు రతనాల సీమ 
అయితే ఈనాడు బాంబుల సీమగా పేరొందింది. ఇటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ 
సీమ మాండలికంలో రచనలు వెలువడ్డాయి. 
ఉత్తరాంధ్ర వేద కళింగాంధ్ర కూడా వెనుకబడిన ప్రాంతమే. అక్కడ కూడా 
కోస్తావారి ఆధిపత్యం, నక్సలైట్ల సమస్యలు, కూలీల వలస వంటి సమస్యలున్నాయి. 
బడుగుల జీవితాలు 'సెజొ భూతాలకు బలి కావటం ఇటీవలి దుస్థితి. వీటిపై కవిత్వం 
కన్నా కథలు ఎక్కువగా వచ్చాయి. ఈ మూడు ప్రాంతాల నుంచి వచ్చినంత ప్రాంతీయ 
వాద సాహిత్యంతో పోలిస్తే కోస్తా ప్రాంత సాహిత్యం తక్షువే. ఇంతటి ప్రాంతీయ 


70 తెలుగు విమర్శ-పరిణామం 


తత్వం గలవి చాలా తక్కువ వచ్చాయి. రాయ్యల సమస్యలు, రైతుల కడగంధ్లు, మేథోవలస 
వంటి అంశాలతో కవిత్వం, కథలు రాకపోలేదు. ఒకవిధంగా చూస్తే ప్రాంతీయ వాద 
రచనలే ప్రాంతీయ వాద విమర్శలు అనాలి. కవితల ద్వారా, కథల ద్వారా తమ 
వాదనలను, ఆకాంక్షలను వెల్లడించారు. 

బి.ఎస్‌.రాములు రాసిన “బహుజన తత్వం”, సుంకిరెడ్డి నారాయణ 
ప్రచురించిన “ముంగిలి తెలంగాణ సాహిత్య చరిత్ర వంటి విమర్శ రచనలు తెలంగాణ 
నుంచే ఎక్కువగా వెలువడ్డాయి. ప్రాంతీయవాద సాహిత్యాన్ని విమర్శించటం 
సంప్రదాయ సాహిత్యమంత తేలిక కాదు. జాషువా అన్నట్టు “ఆర్ధహృదయం” అవసరం. 
అయితే (ప్రాంతీయ వాద విమర్శ ఆగహావేశాలూ, కసి లేకుండా తమ ఆకాంక్షలను, 
ఆవేదనలను తెలిపే దిశగా సాగటం వాంఛనీయం! 

పైన పేర్కొన్నవే కాకుండా ఆధునికోత్తర వాదం కూడా వుంది. ఒకనాడు 
గల సార్వకాలికం, సార్వజనీనం అనే భావాలను పారద్రోలి 'ప్రాంతీయత, ఖండత, 
సమకాలీనత అనేవాటికి ప్రాధాన్యమిచ్చిన వాదమిది “పోస్ట్‌ మోడర్నిజం” కి 
సమానార్థకంగా ఆధునికోత్తర వాదం లేదా “ఆధునికానంతర వాదం'* అంటున్నారు. 
ఆధునీకోత్తర వాదం గురించి పుస్తకం రాసిన ఒకే ఒక్కరు బి. తిరుపతిరావు. ఆయన 
ఆధునికోత్తర వాదం గురించి చెప్పిన మాటలివి - 

“సిద్ధాంతాల అఖండతని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చిన సిద్ధాంతం 
ఆధునికానంతర వాదం. ఇది ఒక ఆలోచనా పద్ధతి. అఖండత స్థానంలో సాపేక్షతను 
ముందుకు తెచ్చింది. సమగ్ర సిద్ధాంతాలు, పథకాలు, ప్రతిమానాలు అనేవాటిని 
ఆధునికానంతర వాదం నిరాకరిస్తుంది. సైద్ధాంతిక బహుళత్వం ఆధునికానంతర 
వాదానికి ప్రాణం! ఈ ధోరణితో వచ్చిన కవిత్వం చాలా తక్కువ. ఈ ఆధునికోత్తర 
వాదం సాహిత్యానికి గల విశాలత్వాన్ని సంకుచిత పరుస్తోందనీ, బాధ్యతారహిత్యాన్ని 
నిష్కయా పరత్వాన్ని బేధిస్తోందనీ విమర్శలు వెలువడ్డాయి. 

“మానవతావాదం” కూడా కొంతకాలం ప్రాచుర్యం పొందిది. దీనికీ 
అభ్యుదయ భావాలకీ పోలికలున్నాయి. వ్యక్తి సమాజానికి బలి కాకూడదనీ, వ్యక్తి 


దా॥ ద్వానాశాస్త్రి ౮ 


స్వేచ్చ అవసరమంటూ మూఢాచారాల్ని అతీంద్రియ శక్తుల్ని నిరసిస్తుంది 
మానవతావాదం. మానవ సౌభాతృత్వం, వ్యక్తి స్వాతంత్రం దీని ముఖ్యగుణాలు. 
సినారె, జంధ్యాల పాపయ్య శాస్త్రి, తిలక్‌ మొదలైన వారు ఈ వాదానికి చెందుతారు. 
'మానవతావాదం'పై సిద్ధాంత గ్రంథాలు, వ్యాసాలు వెలువడ్డాయి. ఏవాదమైనా మానవతా 
వాదంలోకి వస్తుంది. కాబట్టి ఇది ప్రత్యేక ధోరణిలోకి చెందదని విమర్శించారు. 
8.ప్రక్రియా విమర్శ 

తెలుగులో సాహిత్యంలో అనేకమైన ప్రక్రియలున్నాయి. ఒక్కొక్క ప్రక్రియకి 
ఒక్కొక్క విశిష్టత వుంటుంది. ప్రాచీనులు “కావ్య భేదాలుగా ప్రక్రియా వైవిధ్యాన్ని 
విశ్లేషించారు. కాలాన్ని బట్టి, కవిని లేదా రచయితను బట్టి, ఇతర భాషా సాహిత్యాల 
ప్రభావం వల్ల ప్రక్రియలు విస్తరిస్తూ వుంటాయి. “ఎప్పటికెయ్యది ప్రస్తుతమో” అప్పుడు 
కొత్త ప్రక్రియ ఆవిర్భవిస్తుంది. ఇది ప్రక్రియలలో వెలువడిన సాహిత్యాన్ని విమర్శ 
చేస్తున్నప్పుడు అన్నిటికీ ఒకే విమర్శ దృక్పధం లేదా విమర్శ రీతి ఉండదు. 
ప్రక్రియాపరంగా కూడా విమర్శ వుండాలి. కవిత్వాన్ని విమర్శించే పద్ధతిలో నవలను, 
నవలను విమర్శించే పద్ధతిలో నాటకాన్ని నాటకాన్ని విమర్శించే పద్దతిలో కథనూ 
విమర్శించటం సముచితం కాదు, సమంజసమూ కాదు. ఇదేవిధంగా పురాణ దృష్టి 
వేరు, కావ్య దృష్టి వేరు “ముఖ్యమైన ” ప్రక్రియలను ఇలా తెలుపవచ్చు. 

“ఒక కవి దర్శనం నుంచి ఒక సమగ్ర అనుభూతిని సామాజికులకు అందించాలనే 
ప్రయోజనంతో రచనా రూపంలో అభినవంగా అవతరించే సాహితీ మూర్తిమత్వం 
ప్రక్రియ” అన్నారు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం. ఆంగ్లంలో గల “6౪౫6 కి 
సమానర్థకంగా “ప్రక్రియను వాడుతున్నాం. “ప్రక్రియ విమర్శ' అంటే ఏమిటో జి. వి.ఎస్‌ 
ఇలా వివరించారు - 

“ఒక రచన సృజింంపబడుతున్నప్పుడే దాని స్వభావాన్ని అదే అభివ్యక్తం 
చేసుకుంటుంది. అలా అభివ్యక్తమయ్యే కావ్య స్వభావం తర్మబద్ధంగా ఉంటుంది. 
దీనిని అంగీకరిస్తే గతి తర్మాన్ని ఆశయించి ఒక స్వరూప స్వభావాన్ని సంతరించుకున్న 


772 తెలుగు విమర్శ-పరిణామం 





ప్రాచీనం (కవిత్వం) 


ఇతిహాసం | | 
పురాణం కవిత్వ ప్రక్రియలు వచన ప్రక్రియలు 
కావ్యం గేయం కథ 
ప్రబంధం వచన కవిత్వం నవల 
శతకం దీర్హ కవిత వ్యాసం 
యక్షగానం హైకూ గల్పిక 
ఉదాహరణం గజల్‌ 
నానీ 
నాటకం మినీకవిత్వం 


న 


పద్యనాటకం సాంఘిక నాటకం 
వేద సంప్రదాయ లేదా 

వు వచన నాటకం 
రచన ఒక వర్గంగా పరిగణింపబడుతుంది. ఇంగ్లీషులో ఈ వర్ధాలనే 14006, షర, 
గం6 అంటారు. అయితే ఈ తార్మిక వివేచ విధానానికి కూడా ఒక స్వయం సమగ్ర 
లక్షణ భావం వుండాలి. అటువంటి తార్మిక వ్యవస్థగల రూపభావానికి ప్రక్రియ అనిపేరు. 
ఈ ప్రక్రియా సూత్రాన్ని వినియోగించుకుంటూ సాహిత్య స్వరూప స్వభావాలను తాత్విక 
కళాత్మకమైన విలువలనూ వివేచించే విమర్శ పద్ధతిని ప్రక్రియా విమర్శ అంటారు”. 
వ్‌ ప్రక్రియ పుట్టటానికైనా ఇ అభిరుచి, అవసరం అనే కారణాలుంటాయి. 
ఒకే వస్తువును అభిరుచిని బట్టి కావ్యంగా రాయవచ్చు. నవలగా రాయవచ్చు లేదా 
ఒకే కవితగా లేదా నాటకంగా రాయవచ్చు. ఇది ఆ కవి లేదా రచయిత “అభిరుచిని 
బట్టి వుంటుంది. లేదా అప్పటి అవసరమై వుంటుంది. పాల్ఫూరికి సోమన ద్విపద 
ప్రక్రియలో రావటానికి అభిరుచి కంటే అవసరం ప్రధానమనవచ్చు. కాసుల పురుషోత్తమ 


దా॥ ద్వానాశాస్త్రి 73 


కవిశతక రచనే చెయ్యడానికి అభిరుచి ప్రధానమని చెప్పాలి. 

గీ ప్రక్రియను గుర్తించడానికి, లక్షణాలు ఏర్పరచడానికి, ఈ పద్ధతి విమర్శకు 
కావలసిన మౌలిక సూత్రాలను అందించేది. 

2. ఒక రచనను ప్రక్రియ దృష్టితో అనుశీలించి లక్షణాలను చెప్పడం 

మొదటి పద్ధతికి జి.వి.యస్‌, చేరా, కోవలె సంపత్మురామ, వల్లంపాటి 

వెంకటసుబ్బయ్య, మదింజు రంగారావు వంటి వారిని పేర్మొనవచ్చు. రెండో పద్ధతికి 
విశ్వనాథ, తుమ్మపూడి కోటేశ్వరరావు, ముదిగొండ వీరభద్రయ్యల వంటివారిని 
పేర్కొనవచ్చు. వెయ్యేళ్ళు దాటిన తెలుగు సాహిత్య ప్రమాణంలో అనేక ప్రక్రియలు 
మైలురాళ్ళుగా నిలిచినా - గుర్తింపు లేదని చెప్పాలి. ప్రక్రియలను దిగుమతి చేసుకున్నంత 
వేగంగా ఆ ప్రక్రియల్ని భారతీయ దృక్పథంతో సమన్వయం చేసుకోలేకపోతున్నాం. 
సి. హెచ్‌. లక్ష్మణ చక్రవర్తి తెలుగులో ప్రక్రియా విమర్శను ఇలా వివరించారు - 

1.కవులు కావ్యాలలో చెప్పిన 'ప్రక్రియాంశాలు 

2.సాహిత్య చరిత్రలో ప్రక్రియా చరిత్రల్లో వివేచన 

3. విశ్వవిద్యాలయాలలో జరిగిన ప్రక్రియా పరిశోధన 

కవిత్వ విమర్శ 
కవితా విమర్శపై ఆలంకారికులు చర్చించినంతగా మరొకరు చర్చించలేదు. 

వారు చెప్పిన కావ్య భేదాలన్నీ కవిత్వ ప్రక్రియలకి చెందినవే. 

-స్వరూప స్వభావాలను బట్టి 

-వస్తువును బట్టి 

-అర్జాన్ని బట్టి 

కావ్య భేదాలను వివేచించారు. పాశ్యాత్యులు కూడా కావ్య భేదాలను 
వివరించారు - 


నాటకం (0౩౭౬గడు 


"7్మీ తెలుగు విమర్శ-పరిణామం 


ఇతిహాసం (౨౮౦) 

ఆత్మాశయ కావ్యం (5౨ఆంయ78 ం౪ట్యం) 

పరాశయ కావ్యం (ర96ంయ7౩ 90౪ట్సై7) 

ఖండ కావ్యం (50౧2066) 

గేయం (్న౭ం) 

సుతి కావ్యం (౨166౧) 

ఉదాత్త గేయం (066) 

మొదలైనవి. ఇవన్నీ కవితా రచనలో విభిన్న ప్రక్రియలు. కాబట్టి కవికి, 
విమర్శకుడికి ప్రక్రియా పరిజ్ఞానం అసవరం. అద్దేపల్లి రామమోహనరావు మాటలు 
ఆలకించాలి- “అసలు ఒక కవితా ప్రక్రియ ఆకవి ఏ ప్రజల్ని తన (శ్రోతలుగా 
భావిస్తాడో ఏ భావాలను ఆ ప్రజల మీద ప్రభావితం చేయాలనుకుంటాడో దానిమీద 
ఆధారపడి వుంటుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే అంతకు ముందున్న 
కవితా సంప్రదాయాల్లో నుంచి కవి ప్రయోజనానుగుణమైన మార్పులతో కొత్త ప్రక్రియ 
రూపుదిద్దుకుంటుంది”. 

నన్నెచోడుడు తన కుమార సంభవాన్ని “వస్తు కావ్యం”గా పేర్మొనడం గమనార్హం. 

చక్రవర్తి-తెలుగు కవులలో ప్రక్రియా దృష్టిని ప్రకటించిన మొదటి కవి అయ్యాడు - 
అని నన్నెచోడుని పేర్ళొనటం ఆలోచించదగిన అంశం. పాల్ఫూరికి సోమన కూడా 
ద్విపద ప్రక్రియను ప్రారంభించి దాని వైశిష్టాన్ని తెలిపాడు. మార్గ ప్రక్రియలు, దేశ 
ప్రక్రియలు అనే విభజన కూడా కవిత్వంలో కనిపిస్తుంది. ఇతిహాసం, పురాణం, 
కావ్యం, ప్రబంధం వంటివాటిని మార్గ కవిత్వ ప్రక్రియలుగా ద్విపద, శతకం, గేయం, 
ఉదాహరణ, పద కవిత్వం, యక్షగానం వంటి వాటిని దేశి కవిత్వ ప్రక్రియలుగా 
వింగడించారు. ద్విపద ప్రక్రియకు పాల్కూరి సోమన ఆద్యుడైతే వచన కీర్తనలకు 
కృష్ణమాచార్య, పద కవిత్వానికి అన్నమయ్య, ప్రబంధ ప్రక్రియకి పెద్దన, ద్వర్థి కావ్య 
ప్రక్రియకి పింగళి సూరన, యక్షగాన ప్రక్రియకి కందుకూరి రుద్రకవి వంటివారిని 
పేర్ళొనాలి. 


డా! ద్వానాశాస్త్రి | 775 


ఆధునిక యుగంలో పాశ్చాత్య కవిత్వ ప్రక్రియల ప్రభావంతో ఆధునిక కవిత్వ 

ప్రక్రియలు వెలువడ్డాయి. 

గురజాడ - ముత్యాల సరాలు 

శిష్టా - వచన కవిత 

శీలా వీర్రాజు - దీర్హ కవిత 

దాశరథి - గజల్‌ 

సి. నారాయణరెడ్డి - ప్రపంచ పదులు 

గాలినాసర రెడ్డి - హైకూ 

ఆరుద్ర - కూనలమ్మ పదాలు 

ఎన్‌.గోపి - నానీలు 

ల ఈ విధంగా కవిత్వ ప్రక్రియలపై అవగాహన కలిగి, వాటి 
లక్షణాల్ని అవసరాల్ని గుర్తించి విమర్శ చేయటం విమర్శకుడి కర్తవ్యం. గురజాడ 
“ముత్యాల సరాలు” గేయంపై ఎంతో చర్చ జరిగింది. చేరా ఒక పుస్తకం రాశారు. 
ముత్యాల సరాల ప్రభావం రాయప్రోలు, విశ్వనాథ, శ్రీశ్రీ, దేవులపల్లి వంటి వారిపై 
చూస్తాం. ఇటీవల 'ముత్యాల సరాలు” గురజాడ సృష్టి కాదనీ, జానపద కవిత్వంలో 
వుందనీ అన్నారు. ఎక్కడో వున్నా అదొక కవిత్వ ప్రక్రియగా వెల్లడించి ప్రాచుర్యం 
తీసుకురావటం ప్రశంసనీయం. హైకూ, ప్రక్రియ జపాన్‌ నుంచి వచ్చింది. బాగా 
ప్రాచుర్యం పొందిన దశలో ఎన్‌.గోపి “నానీలు” అనే కొత్త ప్రక్రియను తీసుకువచ్చి 
స్వయంగా లక్షణాలను నిర్దేశించారు. ఈ ప్రక్రియ వందలమందిని ఆకర్షించింది. దీని 
ప్రభావంతో రెక్కలు, చుక్కలు... వంటివి ఏర్పడ్డాయి. సినారె 'ప్రపంచ పదులు), ఆరుద్ర 
“కూనలమ్మ పదాలు కూడా కొంతమందిని ప్రభావితం చేశాయి. ఉర్దూ గజల్‌, 
రుబాయీలను తెలుగులోకి అనువదించి రుచి చూపించింది దాశరథి అయితే తెలుగులో 
స్వతంత్రంగాను, సామాజికపరంగాను, తాత్వికపరంగానూ గజళ్ళు రాసి ప్రాచుర్యం 
తీసుకొచ్చిన వారు సి. నారాయణరెడ్డి 


76 తెలుగు విమర్శ-పరిణామం 


శ్రీశ్రీ ప్రక్రియ విషయంలో చెప్పిన ఈ పంక్తులు చాలా ప్రసిద్ధి చెందాయి - 
“మహా కావ్యానికి కైటేరియా 
సైజూ బరువూ కావయా 
నిన్నటి మహాకావ్యం పద్దెనిమిది పర్వాలైతే 
నేటి మహాకావ్యం ఫద్దెనిమిది పేజీలే”. 

ఈ మాటలు “కావ్యం రసాత్మకం కావ్యం” అన్న ఆలంకారికోక్తిని 
స్ఫురింపజేస్తాయి. 'ఎంతరాశావు కాదు - ఎలా రాశావు అన్నదే ముఖ్యం. అందుకని 
కవిత్వ ప్రక్రియను విమర్శించేటప్పుడు ఈ నేపథ్యం అవసరం. ఏకవైనా తన అభిరుచికి, 
ఆశయాలకి, వస్తువుకి అనుగుణమైన ప్రక్రియను ఎంచుకుంటాడు. మహా భారతంలోని 
వస్తువుకి ఇతిహాసం సముచితమని భావిస్తే పురాణాంశాలను వస్తువుగా తీసుకున్నప్పుడు 
కావ్యం, ప్రబంధాలు సముచితమనుకొన్నారు. పాల్ఫురికి సోమన తన శైవమత 
ప్రచారమనే ఆశయం కోసం, జనం కోసం ద్విపదను ఎంచుకొన్నాడు. శ్రీనాథుడు 
తన రచనను, ప్రక్రియలను ఎక్కువగా పండితుల కోసం, రాజాన్ధానాల ప్రశంస 
కోసం ఎంచుకొన్నాడు. అన్నమయ్య కొంత ఆత్మానందం కోసం, మరికొంత సామాన్య 
భక్త జనం కోసం కీర్తనలను రచించాడు. గురజాడ కూడా సంస్క్మరణాభిలాషతో, 
అందరకూ అందాలని ముత్యాల సరాలలో రాశాడు. కుందిర్తి “ఫ్రీవర్స్‌” ప్రభావంతో 
(ప్రక్రియను ఉద్యమంగా నడిపించాడు. గద్దర్‌, వంగపండు, గోరటి వెంకన్న గూడ 
అంజయ్య, మాస్టర్డీ, అందెశ్రీ - వీళ్ళ ధ్యేయం జన చైతన్యం. వీళ్ళ లక్ష్యం - 
సామాన్య జనం. అందుకుని 'పాటొను ఎంచుకొన్నారు. ఒకవిధంగా పరిశీలిస్తే 
పండితుల, రాజుల కవిత్వ ప్రక్రియలు - సామాన్యుల భక్తుల కవిత్వ ప్రక్రియలు అని 
చెప్పవచ్చనుకుంటా. కవిత్వ ప్రక్రియా విమర్శలో వేలాది విమర్శ గ్రంథాలు వెలువడ్డాయి. 
అందులో నాకు గుర్తున్నవి, నా అభిరుచికి తగనవి కొన్ని : 

అనుశీలన - వడలియందేశ్వరరావు 
అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు - పేర్వారం జగన్నాధం (సంపా) 
ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయములు ్‌మ నారాయణరెడ్డి ఆ ప్రయోగములు 


దా॥ ద్వానాశాస్త్రి (77 


ఆధునికాంధ్ర కవితా సమీక్ష - కె.వి.ఆర్‌.నరసింహం 
కవిత్వతత్త్వ విచారం - కట్టమంచి రామలింగారెడ్డి 
చేరాతలు - చేకూరి రామారావు 
తెలుగు కవిత - సాంఘిక సిద్ధాంతాలు : ముదిగొండ వీరభద్రయ్య 
తెలుగు కవితా వికాసం - 3.రామమోహనరాయ్‌ 
తెలుగులో కవితా విప్లవాల స్వరూపం -- వెల్చేరు నారాయణరావు 
నేటికాలపు కవిత్వం - అక్కిరాజు ఉమాకాంతం 
భావ కవిత్వంలో స్త్రీ - జయప్రభ 
మినీ కవిత - శిల్ప సమీక్ష - రావి రంగారావు 
నానీలు - సంవీక్షణం - యస్‌. రఘు 
హైకూ కవిత్వం - అనుశీలన : మాకినీడి సూర్యభాస్కర్‌ 
గజల్‌ - పెన్నా శివరామకృష్ణ 
ద్విపద సాహిత్యం - జి. నాగయ్య 
ఆంధ్ర శతక వాజ్మయం - కె.గోపాలకృష్ణారావు 
ప్రబంధ అవతరణ - ఉత్పత్తి వికాసములు - పల్లా దుర్గయ్య 
జానపద గేయ కవిత్వం - బి. రామరాజు 
పద్య కవితా పరిచయం - బేతవోలు ప. 
కుందిర్తి పీఠికలు - కుందిర్తి 
కథా విమర్శ 
కొంతమంది అంగీకరించకున్నా ఆధునిక కథానికి 1910లో “గురజాడ 
దిద్దుబాటు'తో ప్రారంభమైంది. అప్పటినుంచి నేటివరకు వస్తువరంగా, శిల్చ్పపరంగా 


బహుముఖాలుగా విస్తరిల్లుతోంది. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలువడిన ఈ వచన 
ప్రక్రియ ఇవాళ దేశీయతను (నేటివిటీ) సంతరించుకుంటూ దినదినాభివృద్ధి చెందుతోంది. 


78 తెలుగు విమర్శ-పరిణామం 


“కథానిక అంటే మళ్ళీ మళ్ళీ చదివించే వచన ఖండ కావ్యం. వెనుక నుంచి 
సముద్రం హోరు వినిపిస్తూ చూద్దానికి మాతర కెరటంలా కన్పించేది” -బుచ్చిబాబు 
“కథ అనేది మనకి జీవితంతో జీవిత రహస్యంతో, జీవిత వైచిత్రితో కొంత 
కొత్త పరిచయం కలుగ చెయ్యాలి. కథ చెప్పే విధానమే కథకి అందాన్నీ బలాన్నీ 
ఇస్తుంది” - బాలగంగాధర్‌ తిలక్‌ 
“కథను ఏ రూపంలో రాసినా కథ ద్వారా పాఠకులకు ఒక న. 
ఒక కొత్త దృష్టినీ కలిగించడం ముఖ్యం”-గోపీ చంద్‌ 
“కథకి గొప్పతనం పెట్టాలంటే కథ చిత్రించే జీవితం భూమి నుంచి పైకి 
లేవాలి” - చలం 
“సహజత్వం, ఉత్కంఠ అనే రెండు చక్రాల మీదే కథ సాగాలి” - మధురాంతకం 
రాజారాం 
ఈవిధంగా కథను ఎందరో నిర్వచించారు. నిజానాకి ఇవి నిర్వచనాలు 
కావు - విశ్లేషణలు, విమర్శలు! వీటిలో వస్తువు, రచనా శిల్పం, ప్రయోజనం, 
కథనశిల్చ్బం వంటివి స్పృశింపబడ్డాయి. పోరంకి దక్షిణామూర్తి 'కథానిక - స్వరూప 
స్వభావాలు” అనే సిద్ధాంత (గ్రంథంలో లక్షణాలను ఇలా వివరించారు - 
సంక్షిప్తత 
ఏకాంశవ్యగత 
స్వయం సమగ్రత 
ప్రతివాద్య ప్రవణత 
సంవాద చాతుర్యం 
ఇవి లక్షణాలుగా చెప్పబడినా విమర్శనాంశాలు కూడా. ఒక కథను 
వివేచించేటప్పుడు పై అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. 
వీటిలో కథా రచయిత ఏమేరకు కృతకృత్యుడయ్యాడో, ఎక్కడ విఫలమయ్యాడో 
విమర్శకుడు వివరించాలి. 


దా॥ ద్వానాశాప్ర్రి 70 


వస్తువులో, సన్నివేశంలో, పాత్రలలో, వర్ణనలలో విసృతి లేకండా సాధ్యమైనంత 
తక్కువలో కధను నిర్మించాలి. దీనికి సరయమనం అవసరం. జాగ్రత్త అవసరం. 
ఏకాంశవ్యగ్రత అంటే వసైక్యం అన్నమాట. కథ అంతటికీ ఒకే ప్రధానంశం వుండాలి. 
ప్రధానంగా దేనిపై దృష్టి పెడతాడో చివరి వరకు అదే దీష్టి వుండాలి. కథాంశం 
మీదే కథకుడు నిలబడి మరో అంశానికి చోటు లేకుండా, మనస్సుకు ఏమరుపాటు 
రానీయకుండా రాయటం “నిర్భరత” అవుతుంది. కథలోని వస్తువు దానికదే సమగ్రంగా 
వుంటుంది. వుండాలి. అవసరమైనదేదో లేదనిపించుకూడదు. అసవరమైనది చోటు 
చేసుకోకూడదు. కథలో చెప్పిందే సంపూర్ణం. విమర్శకుడు “ఆతర్వాత ఏమైంది? 
ఏమవుతుంది” వంటి వాటిని పట్టించుకోకూడదు. ప్రతిపాదించుకొన్న అంశాన్ని 
గమనిస్తూ -వికాసానికి దోహదపడేలా కథను నడిపించాలి. శాఖా చంక్రమణం 
కూడాదు. పాత్రల వ్యక్తిత్వాలు గానీ కథాశిల్పంగానీ, కథనానికిగానీ సంభాషణలే 
మూలం. కథకుని కథరక్తి కట్టాలంటే రచయిత వీటిని గమనిస్తూ రాయాలి. అయితే 
మరీ విద్యార్థిలాగా వీటిని పక్కన పెట్టుకొని రాస్తే అది 'కథ' అనిపించుకొంటుందని 
గ్రహించాలి. 

తెలుగు కథపై వెలువడిన విమర్శ (గ్రంథాలలో కొన్ని - 

శార్వరి - కథలెలా రాస్తారు? 

ఖాసింఖాన్‌ - కథానికా రచన (తొలి విమర్శ) 

వేదగిరి రాంబాబు - కథా సదస్సు: కొత్త కదలిక, కథనరంగం 

కోడూరి శ్రీరామమూర్తి - అందాల తెలుగు కథ 

శ్రీకాంత శర్మ - సాహిత్య పరిచయం 

విహారి - కథాకృతి (రెండుభాగాలు) 

వేదగిరి రాంబాబు (సంపా) - తెలుగు పత్రికలు - కథా ధోరణులు 

శొంఠి కృష్ణమూర్తి - కథలు రాయడం ఎలా? 

కాళీపట్నం రామారావు - కథా చరిత్ర 

పి.యశోదారెడ్డి - కథా కథనం 


80 తెలుగు విమర్శ-పరిణామం 


ఆంధ్ర సారస్వత సమితి - తెలుగు కథ (సంకలనం) (మచిలీపట్నం) 

కేతు విశ్వనాధరెడ్డి (సంపా) - తెలుగు కథ 

మధురాంతకం రాజారాం - కథాయాత్ర 

బి.ఎస్‌.రాములు - కథాబడి. 

ఇటువంటివి మరికొన్ని ఉన్నా కవితా విమర్శతో పోలిస్తే రావలసినంత కథా 
విమర్శ రాలేదు. ఆధునికంగా వచ్చిన కథా విమర్శ గ్రంధాలలో వల్లంపాటి వెంకట 
సుబ్బయ్య రాసిని “కథాశిల్చ్బం” మేల్తరమైనది. కథా వస్తువునూ కథా శిల్పాన్నీ వాటి 
మద్య ఉండవలసిన సంబంధాన్నీ చర్చించి సాహిత్య ప్రక్రియగా కథ వైళిష్టాన్ని వల్లంపాటి 
విడమరిచి తెలిపారు. మంచికథకి - క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ 
సౌష్టవం అనే నాలుగు లక్షణాలను పేర్కొన్నారు. కథా కథనంలో విభిన్న శిల్పాలను 
వివరించారు. “తెలుగు కథా సాహిత్యంలో తెరుచుకున్న నూతన ద్వారాలు, కథా 
వస్తువుల్లో వైవిధ్యం పెరగటం, రచయితల్లో కథా శిల్చంపట్ల గద్ధ కలగటం.... తెలుగు 
కథకు గొప్ప భవిష్యత్తునే సూచిస్తున్నాయి” అంటూ వల్లంపాటి తెలుగు కథా వికాసాన్ని 
విశ్లేషించారు. “తెలుగు కథకులు - కధన రీతులు” అనే విమర్శ సంపుటాలు కూడా 
కథా విమర్శకి పదునుబెట్టాయి. యు. ఎ.నరసింహమూర్తి ప్రత్యేకంగా చాసో కథా 
శిల్పంపై విమర్శ గ్రంథం రాశారు. ఎస్‌. శరత్‌ జ్యోత్స్నా రాణి సంపాదకత్వంలో 
తెలుగు కథా సాహిత్యంలో గల భిన్న పార్య్యాలపై రాసిన విమర్శ వ్యాస సంకలనం 
వెలువడింది. రాచ పాళెం చంద్రశేఖరరెడ్డి కొన్ని వ్యాసాలలో తెలుగు కథను విశ్లేషించి 
చూపారు. తెలుగు కథా విమర్శపై మక్కువ గల విహారి కథా వైభవాన్ని “కథాకృతి 
ద్వారా కళ్ళకు కట్టించారు. కథా రచయిత్రులు కథలెలా రాస్తున్నారు, ఎందుకు 
రాస్తున్నారు అనే అంశంపై 'లేఖీని” సంస్థ ఒక వ్యాస సంకలనం తీసుకు వచ్చింది. 
“కేవలం కథ మలుపు, సంఘటనలు వంటి కొలతల కోసమే అయితే 

ఈయన కథల్ని చదవనక్కరలేదు. వీటన్నిటికీ హేతుభూతమైన జీవితం కోసం చదవాలి. 
మానవ మనస్తత్వాలలో విచిత్ర గతుల్ని అన్వేషించడానికి చదవాలి” అని మల్లాది 
రామకృష్ణ శాస్త్రి కథల గురించి చెప్పారు శ్రీకాంత శర్మ. ఎవరి కథలకైనా ఇది 


దా॥। ద్వానాశాస్త్రి 81 


అన్వయిస్తుంది. మంచికథ అటే విమర్శకుడు -ప్రారంభం, కొనసాగింపు, వర్ణనలు, 
సన్నివేశాలు, మలుపు, కొసమెరుపు, భాషాళశిల్బం వంటివాటిని బట్టి అంచనా వేస్తాడు. 
ఎల్లవేళల, అన్నిటికీ ఈ పద్ధతి పొసగకపోవచ్చు. వాకాటి పాండురంగారావు చెప్పినట్లు 
మంచి కథ అంటే కథ చదివిన తర్వాత పదిమందికీ చెప్పకలిగేది. మరొకరు మంచికథ 
అంటే చదవకముందు కంటే చదివాక స్పందన కలిగించేది అన్నారు. ఇవాళ చదివినా 
పదేళ్ళ తర్వాత చదివినా అదే అనుభూతి, అదే స్పందన కలిగితే అది మంచి కథ 
అంటారు కొందరు. ఇవన్నీ మంచి కథకి లక్షణాలే. కథా విమర్శ వల్ల కథ కంచికి 
వెళ్ళకుండా పాఠకుడి దగ్గరకు వెళ్తే చాలు! 


నవలా విమర్శ 


“నవల జీవితానికి ప్రతిబింబం. మిగిలిన అన్ని సాహిత్య ప్రక్రియలకన్న 
దీని పరిధి విస్సృతమైంది. నవలను మనం చాలా విధాలుగా చూడవచ్చు. కేవలం 
ఒక కథను చెప్పడం... కొన్ని ఆచార వ్యవహారాలను విదితం చేయడం - పాత్రల 
వ్యక్తిత్వాలను చిత్రించడం - జీవితంపై ఒక దృక్పథాన్ని (ప్రేరేపించడం - ఇవి అన్నీ 
ఒకసారిగా కాని, వేరువేరుగా కాని చేస్తుంది” - పి. సంజీవమ్మ 

“నవలలో జీవితంతాలూకు వాతావరణం వుంటుంది. మానవుల ఆశయాలు 
ఆశయ సిద్ధికి వారు చేసే కృషి ఆకృషికి ఏర్పడే అవాంతరాలు, జీవిత సంఘర్షణ 
నవలల్లో విపులంగా చిత్రికరించడానికి వీలుంటుంది” - కొడవటిగంటి కుటుంబరావు. 
ఇటువంటి నవలా ప్రక్రియ కూడా పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వెలువడిందే. 
వాదోపవాదాలున్నా కందుకూరి వారి “రాజశేఖర చరిత్ర” (1878)ను తొలి నవలగా 
అంగీకరిస్తున్నారు. అప్పటి నుంచి నేటి వరకు తెలుగు నవలా వికాసం మూడు 
పువూలారుకాయలుగా వుంది. విమర్శకులు 

1872-1900 మధ్య కాలాన్ని ప్రారంభయుగంగా 
1900-1920 మధ్య కాలాన్ని అనువాద యుగంగా 
1920-1942 మధ్య కాలాన్ని వికాస యుగంగా 
1942-1960 మధ్య కాలాన్ని మనోవైజ్ఞానయుగంగా 


82 తెలుగు విమర్శ-పరిణామం 


పేర్ళాన్నారు. ఆ తర్వాతి కాలాన్ని ఉద్యమాల యుగంగా పేర్శొనాలి. ఎందుకంటే 

విభిన్న ఉద్యమాల ప్రభావంతోనే తెలుగు నవల విస్తృతి చెందింది. వస్తుపరంగా, 
ప్రయోగాలపరంగా చూస్తే తెలుగు నవల బహుముఖీనంగా, వికాసం చెందిందని 
తెలుస్తుంది. వెయ్యి నవలలు రాసి “ఒకే ఒక్కడు”గా కొవ్వలి లక్ష్మి నరసింహరావు 
నిలిచిపోయారు. వెంటనే తెలుగు నవలల్లో గొప్ప నవలలు చెప్పమంటే తడుముకోకుండా 
వేయి పడగలు, మాలపల్లి, చివరకు మిగిలేది, బారిష్టరు పార్వతీశం, హిమబిందు, 
చిల్లర దేవుళ్ళు, మరీచిక, హిమజ్వాల, రుద్రమదేవి, మైదానం, అల్పజీవి, అతడు 
అడవిని జయించాడు, స్వేచ్చ, అంపశయ్య .... ఇలా చెప్పేస్తాం. 

అస్తిత్వం-సామాజిక చైతన్యం, సాహిత్యం -సామాజిక చైతన్యం! నవలల్లో 
ఉద్యమాల చిత్రణ - సామాజిక చైతన్యం.... అంటూ పి. సంజీవమ్మ తెలుగు 
నవలా సాహిత్యాన్ని లోతుగా విమర్శించారు. “ఉద్యమాలు క్రియాశీలమైన సామాజిక 
చైతన్యానికి నిదర్శనం అని గగ్రహించాము. సంస్క్మరణోద్యమం వంటి సాంఘిక 
వుద్యమాలు, ఆవుద్యమాలు ఆధారంగా బయలుదేరిన నవలా సాహిత్యం ఆనాదు మన 
జాతి జీవనానికి నూతన నైతిక చైతన్యం ఇచ్చినట్టిది.....చలం విశ్వనాథల నవలలు 
సమాకలీన సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించటం కంటే సమాజానికి భిన్నమైన 
ఆలోచనా ధోరణులు ఇవ్వటానికి 'ప్రయత్నించినట్టివి” అంటారు పి. సంజీవమ్మ 

ముదిగొండ వీరభద్రయ్య “నవల-నవలా విమర్శకులు” అనే పుస్తకంలో 
ముందుమాటగా రాసిన “నవల” నలభై అయిదు పుటల సమాచారం చాలా సంగతుల్ని 
వెల్లడిస్తుంది. “నవల అన్నది ప్రత్యేక ప్రక్రియే అయినప్పటికీ కవిత్వాంశ తీసేస్తే 
పాత్రలు, కథనం, ఆద్యంతాలు, ఇతర శిల్చ పద్ధతులు అన్నీ ఇంచుమించుగా పోలి 
ఉంటాయి. అందువల్ల మహా కావ్య విమర్శకు కష్టాలు వచ్చాయో నవలా విమర్శకీ 
అవే కష్టాలు వచ్చాయి” అంటూరు వీరభద్రయ్య ఇందులో ఆయన మాదింజు 
రంగారావు, సి. మృణాళిని, కోడూరి శ్రీరామమూర్తి, ముదిగంటి సుజాతారెడ్డి, సి. 
ఆనందరామం, పి.సంజీవమ్మ, అనుమాండ్ల భూమయ్య, కె.వి.ఎస్‌.రాఘవన్‌, 
వల్లంపాటి, డి. విద్యేశ్వరి నవలా విమర్శలో చేసిన కృషిని, నవలా విమర్శకులలో వీరి 
స్థానాన్ని అంచనా వేశారు. 


దాః ద్వానాశాస్త్రి 83 


“నవలా శిల్చ్పం'లో వల్లంపాటి వెంకట సుబ్బయ్య నవలా నిర్మాణ శిల్చంపై 
ప్రత్యేక దృష్టి సారించారు. నవలను ఏవిధంగా అర్ధం చేసుకోవచ్చో, అంచనా వేయవచ్చో 
వివరిస్తూ వల్లంపాటి నవలా విశ్లేషణకి ఉపయోగపడేవిగా నాలుగిటిని పేర్కొన్నారు 
- కథ, కథా వస్తువు, పాత్రలు, నేపథ్యం. అలాగే “కమిట్‌మెంట్‌” (నిబద్ధత) గురించి 
కూడా చర్చించారు ॥ 

“చలం సాహిత్యం మొత్తానికి స్తీ కేంద్రం అనిపిస్తుంది. స్తీకి ఉన్న సమస్యలు, 
స్త్రీ వల్ల కలిగే సమస్యలు, సామాజికమైనవి, వ్యక్తిగత మైనవి, మోహానికి, స్వేచ్చకు 
సంబంధించినది - అన్నిరకాల సమస్యలు చలం సాహిత్యానికి ఇతివృత్తాలు” అంటూ 
చలం నవలల్ని వావిలాల సుబ్బారావు అంచనా వేస్తే విశ్వనాథ నవలల్ని సమర్థిస్తూ 
ఆర్‌. ఎస్‌. సుదర్శనం, సుప్రసన్న అనుమాండ్ల వెంకటసుబ్యయ్య చలాన్ని వ్యతిరేకిస్తే, 
సంజీవమ్మ విశ్వనాథను వ్యతిరేకించారు. 

సి. మృణాళిని నవలా రచయితల్ని జ్ఞాత శిల్పులు, అజ్ఞాత శిల్పులు అని 
రెండు రకాలను పేర్కొన్నారు. ప్రాచీనుల్లో విశ్వనాథ, ఆధునికుల్లో యండమూరి 
జ్ఞాత శిల్పులన్నారు. అంటే తమ రచనా సంవిధానాన్ని, శిల్ప చమత్కతులను వాచ్యం 
చేయడం వీళ్ళ సహజ లక్షణం. నవలా రచన పర్యంతమూ శిల్పం పట్ల శద్ధ 
వహిస్తున్నామా లేదా అనే ఎరుక, నవలలే వీలైనంత ప్రజ్ఞను పాండిత్యాన్ని చొప్పించాలన్న 
తపన వీరిని జ్ఞాత శిల్పులుగా చేస్తున్నాయి. శిల్చ్పం అంతర్లీనంగా వుండి కథాంశాలను 
క్రమబద్ధంగా ధ్వనింపజేస్తూ అయత్నంగా ఉద్దిష్ట విషయాన్ని వ్యక్తీకరించడం అనే 
లక్షణాలు గల గోపీచంద్‌ బుచ్చిబాబు, రావిశాస్త్రి వంటివారు అజ్ఞాత శిల్పులు! ఇది 
సరికొత్త విమర్శ! 

“నేటి నవలలు ఎక్కువగా ప్రయోగ శాలలుగా, పారిశ్రామిక ప్రదర్శనలుగా, 
ఆడంబరపు గుడారాలుగా అలవాటౌతున్న మత్తమందుల్లా కనబడుతున్నాయి. నవల 

“కాలక్షేపం కోసం కబురులాడేది కాదు. త్రిల్‌ కలిగించటం కోసం కిరగరాని తిరు 
గుళ్ళు తిరిగేది కాదు. నవల బ్రతుకులా ప్రవహించేది. మన బ్రతుకులో ఒక అలగా 
మారేది” అన్న జి. వి.సుబ్రహ్మణ్యం మాటలు మర్చిపోకూడదు. ఇవాళ నవలా సాహిత్యం 


ర్ర్‌4 తెలుగు విమర్శ-పరిణామం 


నిదానించింది. పాఠకులూ తగ్గుతున్నారు. అయినా మాండలిక నవలలు, స్రీవాద 
నవలలు, సమస్యాత్మక విశ్లేషణాత్మక నవలలూ వెలువడుతూనే ఉన్నాయి. తెలుగు 
నవలా విమర్శ (గ్రంథాలలో కొన్ని: 

ఆంధ్ర నవలా పరిణామం - బొడ్డపాటి కుటుంబరాయశర్మ 

తెలుగు నవలా వికాసం - మొదలి నాగభూషణ శర్మ 

తెలుగు నవలా సాహిత్య వికాసం - పుల్లాబోట్ల వెంకటేశ్వర్లు 

తెలుగు నవలానుశీలనం - ముదిగంటి సుజాతారెడ్డి 

నవల -నవలా విమర్శకులు - ముదిగొండ వీరుభద్రయ్య 

నవలా శిల్చం - వల్లంపాటి వెంకట సుబ్బయ్య 

తెలుగు నవలల్లో సామాజిక చైతన్యం - పి. సంజీవమ్మ 

నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ - కోడూరి శ్రీరామమూర్తి 

సాంఘిక నవల - కథన శిల్పం : సి. మృణాళిని 

నవల - స్వరూప సమాలోచనం : మాదిరాజు రంగారావు 

తెలుగు నవలల్లో కుటుంబ జీవన చితణ్రము - సి. ఆనందరామం 


చివరిగా ఒక్కమాట - “రచయిత యొక్క భావజాలం, ఆదర్శాలు, సమాజాన్ని 
ఎటువైపుగా తిప్పాలి అన్న విషయంలోని అనతి ప్రణాళిక ఆ ఇవన్నీ రచనలో ఉండి 
తీర్తాయి” (ముదిగొండ వీరభద్రయ్య) 


నాటక విమర్శ 


“కళా రూపాలన్నిటిలోనూ నాటకం పరమ సామాజికమైనది. అంటే 
ప్రయోక్తుల్టు, రచయితలు, (ప్రేక్షకులు - ఇందరి కలయికా పరస్పర భావ వినిమయం 
లేకుండా నాటకానికి అస్తిత్వం లేదు. అంచేత నాటకం సామాజికంగానే కాదు, 
ఖచ్చితంగా వర్తమన కాలంలో ఉండాలి” అంటారు జయప్రభ. నాటకం సర్వ కళల 
సమాహారం. చతుర్విధ అభినయాలతో (వాచికం, ఆంగికం, ఆహార్యం, సాత్వికం) 


దా॥ ద్వానాశాస్త్రి 85 


"ఇతరుల అవస్థలను అనుకరించటమే నాటకమన్నారు. కాళిదాసు నాటకాన్ని 
“చాక్షుకతువూ”గా అభివర్ణించిన నాటక ప్రాధాన్యాన్ని తెలియచేశాడు. 

తెలుగులో నాటక సాహిత్యానికి నాంది పలికిననది కోరాడ రామచంద్రశాస్త్రి. 
ఈయన రాసిన “మంజరీమధుకరీయం”(1860) తొలి నాటకం. అయితే తొలిగా 
ప్రదర్శించబడిన నాటకం కందుకూరి వారి “వ్యవహార ధర్మబోధిని”. తెలుగు నాటక 
వికాసం గురించి పి.ఎస్‌.ఆర్‌. అప్పారావు తొలి సిద్దాంత (గ్రంథం రచించారు. 
అబ్బూరి రామకృష్ణారావు, వేలుదలి నాగభూషణ శర్చ, ఎస్‌. గంగప్ప, గండవరం 
సుబ్బరామిరెడ్డి, పి.వి. రమణ, కప్పగంతుల మల్లికార్జునరావు, శ్రీకాంతశర్మ, మిక్కిలినేని 
మొదలైనవారు తెలుగు నాటక సాహిత్యాన్ని విశ్లేషించి, వ్యాఖ్యానించి నాటక విమర్శకి 
వెలుగునిచ్చారు. విమర్శకుల్ని అనుసరించి నాటక పరిణామ వికాసాన్ని ఇలా 
వివరింపవచ్చు.: 

1860-90 : ప్రారంభ దశ 

1890-1920 : పరిణామ దశ 

1920-1945 : వికాస దశ 

1950-70 : బెత్యాహిక దశ 

1970 నుంచి ఆధునిక దశ లేదా 'ప్రయోగాత్మకదశ. సాంఘిక నాటకాలు, 
పౌరాణిక నాటకాలు, చరిత్ర నాటకాలు, అభ్యుదయ హేతువాద నాటకాలు, అనువాద 
నాటకాలు, ట్రాజడీలు కామెడీలు, రేడియో నాటకాలు మొదలైన వాటిని బట్టి నాటక 
సాహిత్యం వైవిధ్యంతో, వైశిష్టంతో వికసించిందని తెలుస్తుంది. 

“కీ.శ. 1886వ సంవత్సరమునకు పూర్వము నాటక రంగ విషయమున 
తెలుగు జిల్లాలలో జరిగిన కృషియంతయును ఒక యొత్తు. అటు పిమ్మట ధర్మవరం 
కృష్ణమాచార్యులు గారు చేసిన కృషి యంతయును ఒక ఎత్తు” అని పి.ఎస్‌.ఆర్‌. 
అప్పారావు ఆంధ్ర నాటక పితామహుద్ని గురించి ఉన్నమాట పలికారు. 

“తెలుగువారు గర్వింపదగిన ఒక జాతీయ రూపకమును నిర్మించిన ఖ్యాతి 
శాస్త్రిగారికి దక్కినది. చారిత్రముగా ప్రచారంలో వున్నకథను, ముఖ్యమయిన పాత్రలను 


586 తెలుగు విమర్శ-పరిణామం 


తీసికొని, దానికి మెరుగులు దిద్ది పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి విజయం సాధించిన 
రచయితలు మనకు ప్రపంచ సాహిత్యంలో ఇద్దరే కనిపిస్తారు - ఒకరు ఆంగ్ల రచయిత 
షేక్సియరు, రెండవ వారు శ్రీ వేదంవారే” అని మొదలి నాగభూషణ శర్మ ప్రతిప 
రుద్రీయ నాటకాన్ని విశ్లేషించారు. 

“తెలుగులో ఒక సమగ్ర నాటకంలేని వెలితిని పూరించాలన్న చారిత్రక 
ధ్యేయంతో గురజాడ 'కన్యాశుల్మం' నాటకాన్ని నిర్మించారు. తనకవసమైన రచయితను 
ఆతరమే సృష్టించుకొంటుందన్న సూక్తిని నిర్ధారించడానికే 'కన్యాశుల్మం' ఆవిర్భవించింది. 
సామాజిక రంగంలోని అంతర గతితర్మ వివేచన ప్రాతిపదికగానే సాహిత్య రూపం 
నియమితమవుతుందన్న ప్రతిపాదనకు నిండైన ప్రతిరూపం గురజాడ కృషి తానెంచుకున్న 
విషయ అఖభివ్యక్తీకరణకు గురజాడ యెంచుకున్న సజీవ సాహిత్య ప్రక్రియ, దాని 
కళాత్మక ప్రయోగం అనితర సాధ్యమైనట్టింది. ఆ నాటకం తెలుగు జీవనాన్నిి 
వాతావరణాన్ని మనుషుల శ్వాస విశ్వాసాన్ని, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టుపట్టిన మానవ 
స్వభావాల్ని జీర్ణం చేసుకోగలిగింది” అని పి.వి.రమణ విశ్లేషిస్తే శ్రీశ్రీ కన్యాశుల్కం 
ప్రపంచంలోని పరమోత్కష్ట (గ్రంథాలలో ఒకటిగా చాటి చెప్పారు. కన్యాశుల్మంపై 
వచ్చిన విమర్శ ప్రతి విమర్శ ప్రశంసలను మాత్రమే. కాదు - ఇతర భాషలలో 
నాటకాలతో పోలుస్తూ యు.ఎ. నరసింహ మూర్తి ఒక బృహత్‌ గ్రంథం తీసుకు 
వచ్చారు. 

సంఘ సంస్మరణ నాటకాలు రాసి ప్రజల, రచయితల దృష్టిని మళ్ళించిన 
వారు కాళ్ళకూరి నారాయణరావు. వీరు రాసిన “చింతామణి నాటకం ప్రతి విమర్శలకు 
గురికావటం దిగులు కలిగిస్తుంది. నాటక ప్రదర్శనలో పేక్షకుల కోసం చౌకబారు 
సంభాషణలు చెప్పే పాత్రధారుల వల్ల “చింతామణి” నాటకం విమర్శకి గురైంది. 
ఆధునిక నాటక రంగంలో సాంఘిక పరంగా ఆచార్య ఆత్రేయకి ప్రముఖ స్థానం ఉ 
అడిగి ప్రజా సమస్యలను స్వాభావికంగా ప్రతిబింబించే వీరి రచనా విధానం సామాన్య 
ప్రేక్షకుల మొదలు మేధావి వర్గం వరకూ అమితంగా ఆకర్షించింది. వాస్తవిక జీవిత 
చిత్రణ గల ఈ కొత్త తరహా నాటకాన్ని చూసి ఎందరో రచయితలు తమ ఆలోచనా 
రీతిని, రచనా విధానాన్ని మార్చుకున్నారు. రచయితలకు ప్రయోక్తలకు నటులకు 


దా॥ ద్వానాశాస్త్రి 87 


మార్గదర్శకులయ్యారు ఆత్రేయ. “యన్‌. జి.వో” నాటక ప్రదర్శన నాటక రంగంలో 

“గెదుల్వుడ 50ఏ001 05 మొంంర్తులొ అనేది ఏర్పడింది” అంటు సుబ్బరామిరెడ్డి 

య అసాధారణ ప్రయోగంగా ఎన్‌.ఆర్‌. నంది రాసిన “మరో 
'హెంజోదారో” నాటకం విమర్శకుల్ని ఆకర్షించింది. 


తెలుగులో ఉద్యమ ప్రభావంతో వెలువడిన నాటకాలను ఆ ఉద్యమ 

దృక్పథంతో విమర్శించవలసి వుంటుంది. సుంకర, వాసిరెడ్డి రచించిన “మాభూమి, 
ముందడుగు” నాటకాలను గానీ, కొర్రపా నట్రి గంగాభతతావు రాసిన “యథాప్రజా 
తథా రాజా”గానీ అభ్యుదయ నో పథ్యంతో పరిశీలించాలి. బోయి భీమన్న, 
రాసిన “పాలేరు” గానీ, పాటిబండ్ల ఆనందరావు రాసిన “నిషిద్ధాక్షం” గానీ దళిత 
భావజాలంతో విమర్శకు పూనుకోవాలి. ఇటీవల షరిషత్‌ పోటీలకు రాస్తున్న నాటకాలపై 
ప్రతి విమర్శ వెలువడింది. తెలుగు నాటక సాహిత్యంపై వచ్చిన విమర్శనాత్మక, 
విశ్లేషణాత్మక (గ్రంథాలలో కొన్ని - 

ఆధునిక తెలుగు నాటకం - గండవరం సుబ వ్బరామురెడ్డి 

తెలుగు సాంఘిక నాటకం - పరిణామ వికాసం - పి.వి.రమణ 

తెలుగులో చారిత్రక నాటకాలు - పి. వెంకట రామశాస్త్రి 

నాలుగో గోడ (తెలుగులో ఆధునిక నాటకం) - యప్రభ 

నాటక సమీక్ష -కప్పగంతుల సన 

తెలుగు నాటకం - సామాజిక చైతన్యం : ఎస్‌. గంగప్ప 

తెలుగు పౌరాణిక రూపకాలు - హేతువాద దృక్పథం : తోటకూర ప్రభాకర్‌ 

నూరేళ్ళ తెలుగు నాటకం, నాటక శిల్చ్బం - మొదలి నాగభూషణ శర్మ 

నాటకోపన్యాసములు - రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ 

ఆంధ్ర నాటక రంగ చరిత్ర - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి 

నాకట విజ్ఞాన సర్వస్వం - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ. 


నాట్యాంబుజము - పురాణం సూరి శాస్త్రి 


88 తెలుగు విమర్శ-పరిణామం 


నాటక విమర్శ - శిష్టా రామకృష్ణ శాస్త్రి 
తెలుగు నాటక రంగం - కందిమళ్ళ సాంబశివరావు 
తెలుగు నాటకం - జానపద కళారూపాలు : చిట్టినేని శివ కోటేశ్వరరావు 
“దృశ్యం, శ్రవ్యం, లలితాత్మకం అయిన నాట్యకళ స్వరజనోప భోగమైనది. 
ఉప దేశాత్మకమైనది. విశ్రాంతి జనకం. వినోద సహితం. ఈ కళ 'సాంఘిక కళి 
అన్న పి. ఎస్‌. ఆర్‌ అప్పారావు మాటల్ని స్మరించుకుంటూ తెలుగులో నాటక సాహిత్య 
విమర్శ మరింత విసృృతి చెందవలసిన అవసరం వుందని మర్చిపోరాదు. 
మరికొన్ని..... 
పైన పేరున్న ప్రక్రియా విమర్శలే కాకుండా మరికొన్ని వున్నాయి. అవి 
ప్రత్యేక ప్రక్రియా విమర్శలుగా అంత ప్రాధాన్యం పొందకపోయినా స్థూలంగా 
వివరింపవలసి వుంది: - వ్యాఖ్యాన ప్రక్రియ సంస్కృత సంప్రదాయం నుంచి తెలుగులోకి 
వచ్చినది - 
వ్యాఖ్యాన ప్రక్రియ వ్యాఖ్య అంటే విడమరిచి చెప్పటం. అర్ధ తాత్పర్య విశేషాదులను 
వివరించటం అని చెప్పవచ్చు. లఘువ్యాఖ్య, గచ్చద్‌ వ్యాఖ్య, విపుల వ్యాఖ్య అనే 
భేదాలు కూడా ఉన్నాయి. వ్యాఖ్యానం చేసేవారు కవి హృదయాన్ని పట్టుకోవాలి. 
దానిని ప్రామాణికంగా ఎరుకపరిచే శక్తి కలిగిన వారై ఉండాలి. సంస్కృతంలో ఒక 
రచనకీ అనేక వ్యాఖ్యానాలు అవతరించాయి. వెలమల సిమ్మన్న అన్నట్టు వ్యాఖ్యాత 
కావ్యంలో పరకాయ ప్రవేశం చేసి కావ్య పరమార్శాన్ని కావ్య సౌందర్యాన్ని సహృదయ 
పాఠకుడికి అందచేయవలసిన బాధ్యత వ్యాఖ్యాతకు వుంటుంది. రాఘవ పాండీయానికి 
ముద్దరాజు పెదరాయన రాసిన “ఆదర్శ వ్యాఖ్య" తెలుగులో తొలి వ్యాఖ్యానంగా 
భావిస్తున్నారు. ఆముక్త మాల్యదకి, వసు చరిత్రకి, మను చరిత్రకి, పారిజాతపహరణానికి, 
విజయ విలాసానికి అనేక వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఈ వ్యాఖ్యాన సంప్రదాయాలపై 
ఇటీవల సిద్ధాంత వ్యాసం 
ఆధునిక వచన కవితకు వ్యాఖ్యాన గ్రంథాలు కాదుగానీ - వ్యాఖ్యాన రచనలు 
వస్తున్నాయి. వ్యాఖ్యానాల్లో విమర్శ వుంటుందని తెలుసుకున్నాం. విమర్శ వికాసానికి 
దోహదం చేసేది వ్యాఖ్యాన ప్రక్రియ. 


డా! ద్వానాశాప్రి 89 


మినీ కవిత్వం 
“ పుట్టుకనీది 
చావునీది 
బతుకంతా 


దేశానిదవంటి మినీ కవితలు 1975 ప్రాంతం నుంచి రెండు దశాబ్దాల పాటు 
వెల్లువెత్తాయి. మినీ కవితల సంకలనాలు వెలువడ్డాయి. రావి రంగారావు మొదటగా 
భారతి పత్రికలో 'మినీకవిత' అనే వ్యాసం రాశారు(1980). ఆ తర్వాత ఆయన “మినీ 
కవిత - శిల్చ సమీక్ష” పుస్తకం ప్రచురించారు. “మినీ కవితలలో మెనీ భావాలు” అనే 
సిద్ధాంత గ్రంథం వచ్చింది. అద్దేపల్లి రామమోహనరావు, ద్వానా శాస్త్రి జి. వి.పూర్ణచంద్‌, 
కొల్లూరి వంటివారు మినీకవిత్వ ప్రకియను ప్రచారం చేశారు. అయితే దీనికి వ్యతిరేకంగా 
కూడా విమర్శలు వచ్చాయి. పత్రికలకి 'ఖాళీపూరణ'గా వెలవడ్డాయనీ, కీర్తికి దగ్గరి 
మార్గమనీ, ఇవి టుమీల వంటివనీ విమర్శలు చేశారు. అసలు ఇది ప్రత్యేక ప్రక్రియే 
కాదన్నారు. అద్దేపల్లి, రావి రంగారావులు దీటుగా సమాధానమిచ్చారు. 

హైకూ విమర్శ 

“ కుడితే కుట్టింది 

దోమకు అస్పృశ్యత లేదని 

రక్త ప్రమాణకంగా చెప్పింది” - శిఖా ఆకాష్‌. 

“హైకూ' గురించి రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, దువ్వూరి రామిరెడ్డి, సంజీవదేవ్‌. 
మొదట ప్రస్తావించారు. హైకూ కవితా సంపుటాలకు ఇస్మాయిల్‌ రాసిన పీఠికలు 
హైకూ విమర్శకి చెందుతాయి. మాకినీడు సూర్య భాస్కర్‌ “హైకూ కవిత్వం - 
అనుశీలన - అవగాహన” అనే విమర్శ గ్రంథాన్ని రాశారు. పెన్నా శివరామకృష్ణ 
హైకూ కవే గాదు, హైకూ విమర్శకుడు కూడా. హైకూ ప్రక్రియను ద్వానా శాస్త్రి 
ప్రతి విమర్శ చేశారు. అద్దేపల్లి, కాత్యాయనీ విద్మహే, చందు సుబ్బారావు మొదలైనవారు 
హైకూ విమర్శ చేశారు. 


90. తెలుగు విమర్శ-పరిణామం 


నానీల విమర్శ 

“కుందముక్కలైందా 

కుమిలిపోకు 

మట్టి మరో రూపం కోసం 

సిద్ధమౌతుంది” - అంటూ ఎన్‌. గోపీ ఈప్రక్రియను ప్రారంభించారు. నానీలపై 
మొదటగా వ్యాస సంపుటి రాసింది మాకినీడి సూర్య భాస్కర్‌, ఎస్‌. ఆర్‌.భల్లం “గోపి 
నానీల సమాలోచనం”, ఎస్‌. రఘు - “నానీలు -సమీక్షణం”, సి. హెచ్‌. భవానీ 
దేవి “రవయిత్రుల నానీలు” వంటి విమర్శ పుస్తకాలు వచ్చాయి. ఒకరిద్దరు ప్రతి 
విమర్శ చేసినా నానీల ప్రక్రియ విస్పృతమవుతూనే ఉంది. 

పత్రికా విమర్శ 
“20వ శతాబ్ది సాహిత్య పత్రికలు అవతరణయుగ విమర్వన ధోరణి వదలి, 
నూతన పథము వైపు పురోగమించినది. సాహిత్య విమర్శ యందలి వికాసము 
వీనిలో ప్రతిబింబించసాగినది. ఈ వికాసమునకు నాంది పలికినది కృష్ణా పత్రిక” 
అన్నారు ఎస్వీ రామారావు. సాహితీరంగంలో ప్రముఖులైన గురజాడ, చలం, శ్రీశ్రీ, 
ఆరుద్ర వంటివారిపై ముదిగొండ శివప్రసాద్‌ రాసిన ఖండన వ్యాసాలు కృష్ణా పత్రికలో 
ప్రచురింపబడ్డాయి. రామాయణ కల్పవృక్షం పై జమదగ్ని వంతరాం రామకృష్ణారావు 
వ్యాసాలుగానీ, గ్రంథ సమీక్షలుగానీ, శబ్ద చర్చలు గానీ కృష్ణా పత్రికలో ప్రచురింపబడి 
సాహిత్య విమర్శను పదునెక్కించాయి. 
తెలుగు సాహితీ సంస్కృతులకు ఆంధ్ర పత్రిక చేసిన సేవ నిరుపమానం. 

ఉగాదికి వెలువడే ఆంధ్ర పత్రిక ప్రత్యేక సంచికలు సిద్ధాంత గ్రంథాల కంటే విలువైనవి. 
ఆదివారం సారస్వతనుబంధం ద్వారా కూడా ఆంధ్ర పత్రిక సాహితీ విమర్శను 
ప్రోత్సహించింది కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్ర పత్రిక ద్వారానే కాకుండా “భారతి” 
ద్వారా మహోన్నత కృషిగావించారు. ఇప్పటికీ “భారతి” వంటి పత్రిక ఏదీ? 
అంటున్నారంటే ఆ పత్రిక వ్‌ స్థాయిలో వుందో అర్ధమవుతుంది. ఆనాటి “యెంకిపాటలు, 
విశ్వనాథ రామాయణం, కలగూరగంప శీర్షిక.... మొదలైనవన్నీ “భారతి” విమర్శకి 


దా॥ ద్వానాశాస్త్రి 091 


అవకాశం కల్పించటానికి నిదర్భ్శనాలే. దూషించుకున్నా 'ప్రశంసించుకున్నా తెలుగులో 
సాహిత్య విమర్శకి ఉత్సాహ ప్రోత్సాహాలనిచ్చింది “భారతి” పత్రికే! 

రాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్‌ పోషణతో మచిలీపట్నం నుంచి 'ఆంధ్ర 
భారతి వచ్చేది. అయ్యంకి వెంకట రమణయ్య కొంతకాలం దీనికి సంపాదకులుగా 
ఉండేవారు. సాహిత్య విమర్శకు ప్రాధాన్యమిచ్చే ఈ పత్రికలోనే గురజాద కథానిక 
“దిద్దుబాటు” ప్రచురింపబడింది. 

ఆంధ్ర సాహిత్య పరిషత్‌ సంస్థను గ్రాంథిక భాష కోసం పిఠాపురం రాజు 
సూర్యారావు బహద్దర్‌ స్థాపించారు. ప్రాచీన సాహిత్యం కోసం గ్రాంథిక భాషా 
స్థాపన కోసం జయంతి రామయ్య పంతులుగారి ఆధ్వర్యంలో “ఆంధ్ర సాహిత్య పరిషత్‌ 
పత్రిక” 1913లో ప్రారంభించబడింది. ఆనాటి ప్రసిద్ధ పందితుల, కవుల, విమర్శకుల 
రచనలతో నిండి ఈ పత్రిక ఎంతో సేవ చేసింది. ఎన్నో ప్రాచీన తాళపత్ర గ్రంథాలలోని 
కావ్యాలు ఈ పత్రిక ద్వారా పరిష్కరింపబడి వెలుగులోకి వచ్చాయి. (గ్రంథ సమీక్షలు 
మొక్కుబడిగా కాకుండా విమర్శ ప్రక్రియగా వెలువడేవి. 

కేవలం సాహిత్యానికి అంకితమైన పత్రిక “అముద్రిత గ్రంథ చింతామణి”. 
నెల్లూరు నుంచి 1885-1904 మధ్యకాలంలో వెలువడింది. (గ్రంథ సమీక్షలు, లేఖలు, 
చర్చలు, చాటు పద్యాలు ప్రచురించి వాదోపవాదాలను ఆహ్వానించిన పత్రిక ఇది. 
“ఈ పత్రిక రెండు దశాబ్దాలు ఆంధ్ర సాహిత్య రంగాన్ని ఏకచ్చత్రంగా ఏలింది” అనే 
ప్రశంస పొందింది. 

గ్రాంథికవాది అయిన కొక్కొండ వేంకటరత్నం సంపాదకత్వంలో “ఆంధ్రభాషా 
సంజీవని” (1871) అనే పత్రిక వచ్చేది. ఆంగ్ల పదాలకు తెలుగులో పారిభాషిక 
పదాలను వాడినవారూ, సంపాదకీయాలు ప్రారంభించిన వారూ కొక్కొండ వారేనని 
తిరుమల రామచంద్ర ప్రకటించారు. కవి జీవితాలకి ప్రాచీన ప్రబంధాల ప్రచురణకీ 
ప్రాముఖ్యమచ్చిన పత్రిక “పబంధ కల్పవల్లి” (1880-82. పెద్దాపురం నుంచి వెలువడే 
ఈ పత్రికకి గురజాడ శ్రీరామమూర్తి సంపాదకులుగా ఉందేవారు. 


02 తెలుగు విమర్శ-పరిణామం 


తెలుగులో మొదటిసారిగా నవలల పోటీ నిర్వహించిన పత్రిక “చింతామణి”. 
చిలకమర్తిని నవలా రచయితగా చేసినది ఈ పత్రికే. కల్పలత పత్రిక ఆచంట సాంఖ్యాయన 
శర్మ సంపాదకత్వలో వెలువడింది. ఆధునికతను సంతరించుకున్న తొలి పత్రికగా 
పేరొందింది. 1903లో శర్మగారి కథ “లలిత” ఇందులో ప్రచురితమైంది. కొందరు 


దీనినే తొలి కథగా పేర్కొన్నారు. 
ఉన్నతాశయాలతో, సాహిత్య వ్యాప్తి ప్రధాన ధ్యేయంగా కొంపెల్ల జనార్దనరావు 

“ఉదయిని” పత్రిక నడిపి నష్టపోయారు. నవ్య సాహిత్యానికి ఈ పత్రిక [ప్రేరణ 
ఇచ్చింది. భాషా ప్రాధాన్యాన్ని ఆవశ్యకతను, పరిణామాన్ని వెల్లడించడానికి గిడుగు 
రామమూర్తి పంతులు 'తెలుగు” పత్రిక నడిపారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి - ప్రచుద్దాంధ్ర 

నవ్య సాహిత్య పరిషత్‌ - ప్రతిభ 

వావిళ్ళవారి - త్రిలింగ 

కె.ఎన్‌.కేసరి - గృహలక్ష్మి 

రాయసం వెంకట శివుడు - జనానా 

మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి జా ఆంధ్ర 

ముద్దుకృష్ణ - జ్వాల 

ఆండ్ర శేషగిరిరావు - ఆంధ్రభూమి 

సామవేదం జానకి రామశర్మ - సాహితి 

దేవులపల్లి రామనుజరావు - శోభ 

సురవరం ప్రతాపరెడ్డి - గోల్కొండ 

పందిరి మల్లికార్జునరావు - కిన్నెర 

దక్షిణ భారత హిందీ ప్రచార సభ - స్రవంతి 

ఇంకా అభ్యుదయ, సంవేదన, సృజన, అరుణతార, ప్రజా సాహితి వంటి 
పత్రికలు విమర్శకి దోహదం చేశాయి. ఆనందవాణి, సారస్వత జ్యోతి, సంవేదన, 


డా! ద్వానాశాస్త్రి 93 


కళాకేళి, సాధన వంటి పత్రికలు తెలుగు విమర్శకి తోడ్పడ్డాయి. ఎన్‌. గోపి, ననుమాస 
స్వామి వంటివారు తెలుగు విమర్శకి ప్రాధాన్యమిస్తూ కొంతకాలం “పరిశోధన” పత్రిక 
వచ్చేది. కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి ప్రామాణికంగా 'విమర్శిని' పత్రిక విమర్శకే 
అంకిగతంగా వచ్చేది. సి.పి. బౌన్‌ స్మారక సంఘం వారి “సాహితీ స్రవంతి, నండూరి 
రాజగోపాల్‌ “చినుకు”, గుడిపాటి “పాటపిట్ట” వెలిచాల కొండలరావు “జయంతి” 
వంటి పత్రికలూ “'మూణు, 'సాహితీ కౌముది” వంటి పత్రికలూ తెలుగు సాహితీ విమర్శకి 
సహకారమందిస్తున్నాయి. 

మచిలీపట్నం నుంచి కౌతా శ్రీరామశాస్తి స్థాపించిన “శారద” పత్రిక వెలువదేది. 
కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి, నడకుదుటి వీరరాజు వంటివారు విశిష్ట విమర్శ వ్యాసాలు 
ఇందులో వచ్చేవి. గ్రాంథిక భాషావాది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి రాజమండ్రి నుంచి 
“వజ్రాయుధం” (1922) నడిపారు. వెన్నటి రామచంద్రరావు, శ్రీపాద కృష్ణమూర్తి 
(“మహాభారత చరిత్ర నిరాకరణం”) వంటి వారి వ్యాసాలు ఇందులో చూస్తాం. వీణ, 
సాహితి, సంవేదన వంటి పత్రికల వల్ల విమర్శ ప్రకాశంతమైంది. 

ఇప్పుడు సాహిత్య విమర్శ దిన పత్రికల వల్లనే మనకలుగుతోంది. ప్రత్యేక 
సాహిత్య పుటల ద్వారా విమర్శకి ప్రోత్సాహమిస్తూ విమర్శపై ప్రక్రియను సజావుగా 
వుంచుతున్నాయి. అయితే కొన్ని పత్రికలు కావాలని రెచ్చగొట్టే వ్యాసాలు రాయించడం 
వుంది. 'నేటినిజం” వంటి పత్రికలు విమర్శ వ్యాసాలు, గ్రంథ సమీక్షల ద్వారా ఎంతో 
కృషి చేస్తున్నాయి. అయితే -ఇవాళ పత్రికా రంగంలో కూడా వివక్షలూ, అభిమాన 
దురభిమానాలూ ఉండటం వల్ల విమర్శ వక్రీకరణ జరగడం కైడా గమనిస్తాం. 
ఇవాళ సాహిత్య విమర్శ ఈ మాత్రమైనా ఉన్నాదంటే దిన పత్రికల సాహిత్యా బంధాలే 
కారణమన్నది సత్యం 

పరిశోధనాత్మక విమర్శ 


ఆంగ్లంలో గల 'రీసర్చికి బదులుగా 'పరిశోధని పదం వాడుతున్నాం. 
(శోధన) అనే పదానికి వెతకడం, సరికూచుకోవడం అనే అర్ధాలున్నాయి. 'రీసర్చి' 
అంటే కొత్త సత్యాలను కనుగొనడం లేదా నిర్దిష్ట విషయాలే మరికొంత సమాచారాన్ని 
అందించడానికి చేసే అన్వేషణ లేదా కృషి అని అర్థం 


94 తెలుగు విమర్శ-పరిణామం 


బ్భాంంలుం[ 15 జబు లరేంఉ/0లూ10 1007ల ౮ల/600 జర యే? 1010౪/1- 
6626. 1115 20 0101160021 000650......22/23/5 5620001082 10 ము | 
20015. 

అయితే సాహిత్యానికి సంబంధించిన పరిశోధనలో “;య50ా౪ూ” అనేది 
చాలా తక్కువే. “సాహిత్య పరిశోధన సూత్రాలు” రాసిన రాచపాళెం. బ్రహ్మానందలు 
ఇచ్చిన వివరణ ఇది - 

“సాహిత్యాన్ని ఒక ప్రమాణం ఆధారంగా, ఒక దృక్చథం నేపథ్యంగా విశ్లేషించి 
సిద్ధాంత ప్రతిపాదనలు చెయ్యడమే, సాహిత్య పరిశోధన. ఈకృషిలో సింహావలోకనం, 
విశ్లేషణ, విమర్శ, పునరాలోచన ఉంటాయి. సాహితీ పరిశోధన సాహిత్యానికీ 
నమాజానికీ గల సంబంధాన్ని ఎవుటికప్పుడు నమీక్షించుకోవడానికీ, 
విశ్లేషించుకోవడానికీ, అవసరమౌతుంది. సాహిత్యంలో ప్రతిఫలించే సమాజాన్ని వాస్తవ 
సమాజంతో పోల్చి చూడడం, వాస్తవ జీవితాన్ని రచయిత దర్శించిన తీరును 
సందర్శించడం, రచయితలు ప్రదర్శించిన శిల్ప నైపుణ్యాన్ని విశ్లేషించడం పరిశోధన 
చేసేపని. కొంతకాలం సాహితీ ప్రమాణం చేసిన తర్వాత - ఆ ప్రయాణంలో సాహిత్యం 
తీరు తెన్నులను తెలుసుకోడానికి పరిశోధన అవసరం” 


పరిశోధన తర్వాత తన ఆలోచనని, విశ్లేషణని ప్రణాళికా బద్ధంగా రచనా 
రూపంగా వెల్లడించే దానిని “సిద్దాంత గ్రంథం” లేదా “సిద్ధాంత వ్యాసం” (థీసిస్‌) 
అంటారు. ఒక అంశానికి సంబంధించి పరిశోధకుని వాదాన్ని వినిపించేది సిద్ధాంత 
(గంథం. ధీసిస్‌లో ఒక వాదం ఉండవచ్చు. ఒక ప్రతిపాదన వుండవచ్చు. లోగడ , 
వెలువడిన ఆలోచనలను సవరింపవచ్చు లేదా తిరస్మరింపవచ్చు. కాదంటే పూర్వ 
ప్రతిపాదనలను మరింత బలోపేతం చేయవచ్చు. “తెలుగు పరిశోధన”పై గంధం 
అప్పారావు, జయప్రకాశ్‌, ఆర. వి.ఎస్‌.సుందరం, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, 
హెచ్‌. ఎస్‌. బ్రహ్మానందలు పుస్తకాలు రాశారు. 

“సిద్ధాంత గ్రంథములు శాస్త్రీయమైన పద్ధతిలో హేతుబద్ధమైన దృష్టితో - 
నిష్పక్షపాత బుద్ధితో - వివేచనా పూర్వకముగా రచింపబడుటకు అవకాశము గలదు. 


దా॥ ద్వానాశాస్త్రి ౮5 


పెక్కుసంవత్సరముల పాటు కొనసాగు తీవ్ర పరిశోధన పిదప వ్రాయబడుటచే వీనియందు 
యథార్థమునకే ప్రాధాన్యముండును కానీ కల్పనకు తావుండదు. కుతర్మములకు 
వితండవాదములకు, అనాలోచితముగా పరివ్యాప్త్రములగు అపసిద్ధాంతములకు 
వీలుండదు. విమర్శనీయాంశమును అన్ని కోణముల నుంచి విపులముగా పరిశీలించుట 
కవకాశముండుటచే సిద్దాంత గ్రంథమునందు సమగ్రమైన సమాలోచనమునకు వీలగును. 
ఇన్ని విధముల గణనీయమైన సిద్ధాంత గ్రంథము విమర్శ శాఖలలో తలమానికముగా 
పేర్ళొనదగినదనుట అత్యుక్తికాదు” అన్నారు ఎస్వీ, రామారావు. మన రాష్ట్రం, దేశ 
విశ్చ్వవిద్యాలయాలలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా తెలుగు భాషా సాహిత్యాలపై 
పరిశోధనాత్మక (గ్రంథాలు వెలువడ్డాయి. 1929 (ప్రాంతంలో 
మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు భాషకు సంబంధించి “11 శతాబ్ది భాష”పై 
చిలకూరి నారాయణరావు పరిశోధన చేశారు. తెలుగులో ఇదే తొలి సిద్ధాంత (గ్రంథంగా 
పేర్ళొానబడుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొదటి సిద్ధాంత గ్రంథంగా కె.వి.ఆర్‌. 
నరసింహం రచించిన “ఆంధ్ర ప్రబంధం-అవతరణ వికాసాలు”ను పేర్కొంటారు. ఉ 
స్మానియా విశ్వవిద్యాలయంలో మొదటి సిద్దాంత గ్రంథంగా బిరుదురాజు రామరాజు 
“జానపద గేయ సాహిత్యము” చెప్తారు. కలకత్తా విశ్వ విద్యాలయం నుంచి మొదటి 
డిలిట్‌ పట్టం పొందినవారు కోరాడ మహాదేవ శాస్త్రి. తెలుగులో వచ్చిన పరిశోధనలను 
వెలుదండ నిత్యానందరావు ఎంతో శమించి “విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన” 
అనే మంచి పుస్తకం రాశారు. తెలుగు అకాడమీ కూడా “తెలుగు పరిశోధన సంహిత” 
పేరుతో ప్రచురించింది. విశ్వ విద్యాలయాలలో గల తెలుగు శాఖల వల్ల (ఇటీవల 
పి.జి. సెంటర్లలో కూడా పరిశోధన చేస్తున్నారు) విశిష్టమైన పరిశోధనలు 
జరుగుతున్నాయి. వీటిని 

భాషా పరిశోధనలు 

ప్రాచీన సాహిత్య పరిశోధనలు 

ఆధునిక సాహిత్య పరిశోధనలు 

తులనాత్మక సాహిత్య పరిశోధనలు 


96 తెలుగు విమర్శ-పరిణామం 


జానపద సాహిత్య పరిశోధనలు 

వ్యక్తిపరమైన పరిశోధనలు 

అనేవిధంగా వింగడింపవచ్చు. 'ప్రక్రియాపరంగా కూడా పరిశోధన జరగటం 
గమనిస్తాం. ఈ పరిశోధనల వల్ల తెలుగు సాహిత్య విమర్శకి కొత్త చూపు వచ్చింది. 
విమర్శ రంగం మరింత విసృతం కావటమే కాదు విశాలమైంది కూడా. సిద్ధాంత 
(గ్రంథాలలో కొన్ని; 

ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర - యస్వీ జోగారావు 

తెలుగులో శాసన భాష - బూదరాజు రాధాకృష్ణ 

శ్రీనాథుడు - కొర్లపాటి శ్రీరామమూర్తి 

ఆంధ్రీకరణ విధానము - చారిత్రక విషయాలు ప్రాంబ్నన్నయయుగము - 
నన్నయ భారతం : దివాకర్ల వేంకటావధాని 

ఆంధ్ర వచన వాజ్బయవతు -ఉత్పత్తి వికాసములు : ఎం. కులశేఖరరావు 

ఆంధ్ర వ్యాకరణ వికాసము - అమరేశం రాజేశ్వర శర్మ 

ప్రజాకవి వేమన - ఎన్‌. గోపి 

ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు సి. నారాయణరెడ్డి 

ఆంధ్ర శతక వాజ్ఞ్యయము - ఉత్పత్తి వికాసములు : కె.గోపాలకృష్ణారావు 

తెలుగు కన్నడ జానపద గేయాలు : ఆర్‌.వి. ఎస్‌. సుందరం 

తెలుగు వీరగాథా కవిత్వం - తంగిరాల వేంకట సుబ్బారావు 

ఆధునికాంధ్ర సాహిత్యంలో చైతన్య స్రవలతి - వై. రామకృష్ణారావు 

సాహిత్యం - మౌలిక భావనలు : పాపినేని శివశంకర్‌ 

ఎస్వీ. రామారావు “తెలుగులో సాహిత్య విమర్శ” అనీ సిద్ధాంత గ్రంథంలో 

1971లోనే ఇలా అభిప్రాయపడ్డారు- . 


“ఇటీవల సిద్దాంత వ్యాసముల స్థాయిని గుజించి కొన్ని చర్చులు 
బయలుదేరుచున్నవి. యుజిసి వారు ఉద్యోగముల కొణకు పరిశోధన పట్టములు 


దా॥ ద్వానాశాస్త్రి నో 


కనీసార్హతలుగా ప్రకటించుటతో పరిశోధన యందు ఆసక్తి, అభిరుచి లేనివారు సైతము 
సిద్ధాంత వ్యాస రచనకు, పూనుకొనుటతో వాని స్థాయి కొంత పలుచబాథిన మాట 
నిజమేయైనను వాని సంఖ్య స్పల్ప మాత్రమే... ఒక్కమాటలో చెప్పవలసియుననిన 
తెలుగు సాహిత్య విమర్శలోని గుణ దోషములు విశ్వవిద్యాలయ పరిశోధక 
వ్యాసములందును ప్రతిఫలించినది.” అయితే అప్పుడు స్వల్ప మాత్రమే! ఇప్పుడు 
ప్రామాణికత లేని, లోతులేని సిద్ధాంత (గ్రంథాలు ఎక్కువగానే వెలువడుతున్నాయి. 
“డిగ్రీ” కోసమే అన్నప్పుడు ప్రమాణాలు పడిపోవటం సహజమే. 

అయితే పరిశోధన వ్యాసాల వల్ల ఎన్నో సాహిత్యాంశాలు వెలుగులోకి వచ్చాయి, 
వస్తున్నాయి. మన సాహిత్యం ఎంతటి విస్థ్రతమైందో, మరెంత వైవిధ్యం గలదో పరిశోధనలు 
వెల్లడిస్తాయి. ఇటీవలి పరిణామం ఏమిటంటే తులనాత్మకంగా పరిశోధనలు జరగటం. 
సామాజిక సాంస్కృతిక అంశాలకు ప్రాధాన్యమివ్వటం. 

విశ్వ విద్యాలయాలలో జరిగే పరిశోధనలు నియమ నిబంధనలకు లోబడి 
జరుగుతాయి. తీవ్రమైన ప్రతి విమర్శలు, ఖండన మండనాలు, ఉండకూడదు. అందుకని 
చాలా సిద్ధాంత (గ్రంథాలు ఉందకూడదు. అందుకని చాలా సిద్ధాంత గ్రంథాలు స్తుతి 
గ్రంథాలుగా, వర్ణనాత్మక గ్రంథాలుగానూ, సమాచార గ్రంథాలుగానూ వెలువడుతున్నాయి. 
విశ్వ విద్యాలయాల వెలుపల ఉన్న చాలామంది పండితులు, సాహితీవేత్తలు కూడా 
ఎటువంటి అపేక్ష లేకుండా పరిశోధన గ్రంథాలు వెలువరిస్తున్నారు. “కవిత్వ తత్త్వ 
విచారం”, “ఉదాహరణ వాజ్మయ చరిత్ర” “విజయనగరాంధ్ర కవులు”, “శతక కవుల 
చరిత్ర”, వేమన (రాళ్ళపల్లి), కన్యాశుల్మ నాటక కళ మొదలైనవి ఇటువంటివే. కొన్ని 
సిద్ధాంత వ్యాసాలు ప్రతి విమర్శకు గురైనవీ ఉన్నాయి. అనుసరణ, ఎత్తిరాయటం, 
వక్రీకరించడం వంటి ఆరోపణలను ఎదుర్కొన్న పరిశోధన గ్రంథాలు లేకపోలేదు 
“సైన్సు”లో లాగా తెలుగులోనూ ప్రామాణికమైన వినూత్నమైన సిద్ధాంత గ్రంథాలు 
వెలువడాల్సిన అవసరం ఉంది. 


90 తెలుగు విమర్శ-పరిణామం 


9. సహృదయ విమర్శ 

అన్ని విమర్శ రీతులకు, విమర్శ ప్రామాణికతకు, విమర్శ ప్రయోజనానికి 
తోడ్పడేది సహృదయ విమర్శ. ఇది అభిరుచి విమర్శ కాదు. ఆత్మావయ విమర్శా 
కాదు. అన్ని పద్ధతులకి కొలమానం సహృదయ విమర్శ. సహృదయ విమర్వ అన్నంత 
మాత్రాన ప్రతి విమర్శ లేకపోవటం, ఖండనం ఉండకుండా కీర్తించటం అనే అపోహ 
తగదు. విమర్శనాశక్తికి గీటురాయి సహృదయ విమర్శ. 

“సరస్వత్వా స్తత్వం కవి సహృదయాఖ్యం విజయతే” అన్నారు. కళానుభూతిని 
పొందడానికి కావలసిన సంస్కార విశేషం కలవాడు సహృదయుడు అని విమర్శ 
శాస్త్రంలోని అర్థం. రసానుభూతులకు ప్రతిస్పందన పొందగల హృదయతత్త్వం 
గలవారు సహృదయులు. అభినవ గుప్తుడు ఇలా అంటాడు - 

“యేషాం సతత కావ్యాను శీలనాభ్య సవశాత్‌ 
విశదీభూతే, మనోము కూరే వర్ణనీయఅవి 
తన్మయీ భవన యోగ్యతాతే హృదయ 
సంవాద భాజ: సహృదయా:” 

- కావ్యాలను పదే పదే చదువుతూ ఉండటంవల్ల మనసు నిర్మలమై కవి 
వర్ణించే విషయాలను చక్కగా గ్రహించి ఆస్వాదించ కలుగుతుంది. ఆవిధమైన మానసిక 
స్థితిని సంపాదించినవారే సహృదయులు. అంటే కవి హృదయంతో సమానమైన 
హృదయం గలవాడు. సహృదయుడు అవుతాడు 

_ “అరసి కేషు కవిత్వ నివేదనం శిరసి మాలిఖమాలిఖ”అన్నది తెలిసిందే. 
అరసికుడికి కవిత్వం వినిపించే దౌర్భాగ్యం నాకు కలగకుండా ఉండాలని కవి 
అభ్యర్థించాడు. విమర్శకుడు మరి అరసికుడైతే?? 

“గారం కరు? 0116420016 00115065 ౫౦౪౦, 6119012105 ౦16 &86 
260103, 2౦590100 5012063 26076010” 13 66118001 26 1006 206 


౫౦09115176 2010261[అంటాడు సిసిరో 


దాః! ద్వానాశాప్ర్రి 99 


“౮౧60౧150 19 2 80119066 20217315 01 6 0211665 2061 
0౧21201415663 02 ౪705 10 1101206 01 6 ఖరిఅన్నాడు ఎడ్మండ్‌ గూస్‌. 
విమర్శ గుణదోషాలను వెల్లడించేలా వుండాలి. ఆ వెల్లడించడంలో ఆగ్రహం, 
కసి, ద్వేషాలు లేకపోతే అది సహృదయ విమర్శ అవుతుంది. చెప్పేది సప్రమాణంగా 
వుండాలి. సముచితమనిపించాలి పాఠకుడికి స్ఫురించని అంశాలను చెప్పకలిగి 
వుండాలి. కేతన ఆంధ్రభాషా భూషణంలో ఇలా అంటాడు - 
“ఒప్పులు గల్గిన మెచ్చుడు 
తప్పులు గల్లిన నెజింగి తగదిద్ధుడుత 
ప్పొప్పనకు డొప్పు తప్పని 


ఇది సహృదయ విమర్శ అంటే. ఒక రచనను చీల్చి చెండాడితే ఆ రచయిత 
మనస్తాపం చెందటమే కాదు - మళ్ళీ రచన జోలికి వెళ్ళకపోయే ప్రమాదమూ వుంది. 
ఇది సహృదయ విమర్శ కాదు. విషయాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత నిందకి పాల్పడితే 
సహృదయ విమర్శ ఎలా అవుతుంది? 

కొక్కొండ కందుకూరిని విమర్శిస్తూ - '“వివేకవర్థని' పత్రికను తిరగేసి 
అధిక్షేపించారు. తిరగేస్తే 'నిర్ధవ కవేవి' అవుతుంది. అంటే నిర్ధవ కవి - విధవ స్త్రీల 
కవి. కందుకూరి కూడా ఒక ప్రహాసనంలోన నత్తి పాత్ర పెట్టి 'కృొక్కొక్కొక్కంద' 
అనిపించారు. ఇదేమి విమర్శ? 

ఏ కావ్యమైనా వరచన అయినా సర్వ సమ్మతంగా, సర్వలక్షణాశోభితంగా 
ఉండటం చాలా అరుదు. అటువంటివి వచ్చేట్టుగా చేసే విమర్శ సహృదయ విమర్శ 
అవుతుంది. 

“విశ్శనాథ అంటే పరమప్రీతి. అందుకని విశ్వనాథ ఆకాశం పట్టనంత 
కవిగా” విమర్శిస్తారొకరు. “విశ్వనాథ అంటే అయిష్టం. ఆయన భావజాలం ఏవగింపు. 
అందుకుని విశ్వనాథ బి.సి.నాటి కవి”గా విమర్శింస్తారాకరు, ఈ రెండు సహృదయ 


100 తెలుగు విమర్శ-పరిణామం 


విమర్శలు కావు. ఇష్టమైన వాటితో పాటు ఇష్టం కానివి కూడా చెప్పాలి. ఎలా చెప్పాలి 
- ఆకవిని ఆలోచింప చేసేలా చెప్పాలి. సంయమనంతో చెప్పాలి. తన సంస్కారం 
ప్రతిబింబించేలా చెప్పాలి. అది సహృదయ విమర్శ అవుతుంది. 
సాహిత్య విమర్శలో గల “నిబద్ధత”లో (కమిట్‌మెంట్‌) సహృదయ విమర్శ 

లోపిస్తుంది. కవిత్వానికి నిబద్ధుడై ఉంటే సరే - కవిత్వేతర అంశాలకు నిబద్భుడైతేనే 
చిక్కు జాషువా గబ్బిలంలో హైందవాన్ని నిరసించాడు. “నేను హిందువు గాని 
నిబద్ధుడ్ని కాబట్టి జాషువా మత ద్వేషి” అని విమర్శించటం సహృదయ విమర్శ 
కాదు. ఏ వాతావరణం నుంచి వచ్చిన కవి? ఏ సందర్భంలో అన్నాడు? ఎందుకన్నాడు? 
ఎంతవరకు అది సమంజసం? వంటి వాటిని పరిశీలించగలిగితే అది సహృదయ 
విమర్శ అవుతుంది. కవి హృదయాన్ని అర్ధం చేసుకోవాలి. నేపథ్యాన్ని పరిశీలించాలి. 
అందరకు అన్ని భావాలూ నచ్చవు, నచ్చాలనీ లేదు. అలా అయితే సాహిత్యంలో 
వైవిధ్యం ఉందడకపోయేది. భావ వైరుధ్యం, వైవిధ్యాలు సాహిత్యానికి పుష్టినిస్తాయి. 
అవి అభివృద్ధి పరంగా జరగాలి. నూత్న ఆవిష్మరణల దిశగా జరగాలి. అహంకారంగా, 
ప్రతాప ప్రదర్శనగా, అసూయగా విమర్శ లేకపోతే దోషాలు, లోపాలు చెప్పినా అది 
సహృదయ విమర్శే! దోషాన్ని తెలపటం - సహేతుకంగా ఉండాలి. తన దోషాన్ని 
సరిదిద్దుకొనేలా తెలపాలి. అంతేకాని “మొ. 2 19 9౫99” అనేవాడు విమర్శకే 
పనికిరాడు 

భావ కవిత్వం చెత్త 

స్త్రీవాదం అనవసరం 

అని విమర్శించటం సహృదయ విమర్శ ఎలా అవుతుంది? ఈ విశాల 
ప్రపంచంలో ప్రతి రచన, ప్రతి భావమూ స్వాగతించదగినదే. అసలు దృష్టి కంటే 
సృష్టి గొప్పదనే భావన ఉన్నవాడే సహృదయ విమర్శకుడవుతాడు. తనకిష్టమైన భావజాలం 
లేనిది మంచి రచన కాదనటం సహృదయ విమర్శ అనలేం. రచన లేదా కావ్యం 
అతని యొక్క మన శ్చిశువు! 1 


దా॥ ద్వానాశాస్త్రి కే01 


ఒక విజ్ఞాన శాస్త్రంలోలాగా సాహిత్య విమర్శలో కూడా నిక్కచ్చితనం, 
నిష్టాక్షికతలతో సమాలోచన చేస్తే అది సహృదయ విమర్శ. నచ్చని వాటిని చెప్పవద్దని 
కాదు - వాటికే ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఎందువల్లనంటే సాహిత్యం నిత్య పరిణామ 
శీలమైనది. అది కాలమాన పరిస్థితుల్ని బట్టి అనేక రకాలుగా వెలువడుతుంది. 
సాహిత్య పరిణామం గ్రహించి విమర్శించాలన్నది నిజమే. అయితే (గ్రంథ పరమార్థం, 
(గ్రంథ రచయిత ఆలోచనలను పనికి రానివిగా నిర్ణయిస్తే ఆ విమర్శ నిలవదు. ఎన్ని 
రామాయణ విష వృక్షాలు వచ్చినా రామాయణం నిలిచేవుంది. ఎన్ని దూషణలు 
వచ్చినా శ్రీశ్రీ నిలిచే వుంటాడు. సహృదయులు, సరసులు అయినవారితో వాదోపవాదాలు 
చెయ్యకలిగే స్థితి స్వాగతించదగినదే. చేరా, సంపత్మమార విమర్శలు చేసి ఇద్దరూ 
కలిసి ప్రచురించి వచన పద్యం - లక్షణ చర్చ” సహృదయ విమర్శకి నిలువుటద్దం! 

10. పరిశిష్టం 

తెలుగు సాహిత్య చరిత్రలలో కూడా విమర్శ వుంటుంది. అన్ని విధాలుగా 
పరిణామాన్ని వివరిస్తూ విమర్శ కూడా చోటు చేసుకోవడం గమనిస్తాం. కందుకూరివారి 
“కవుల చరిత్ర” లో విమర్శ వుంది సరే - ఆ పుస్తకం కూడా కొందరి విమర్శకి 
గురైంది. వంగూరి సుబ్బారావు రాసిన ఆంధ్ర వాజ్మయ చరిత్ర (1920) గురించి 
కట్టమంచివారు “భాషా సమిష్టి చరిత్రలలో 'ప్రథమము”గా పేర్కొన్నారు. 'కవిత్వవేది? 
కల్లూరి వేంకట నారాయణారావు రచించిన “ఆంధ్ర వాజ్మయ చరిత్ర సంగ్రహం 
(1928)లో దేశ చరిత్ర వాజ్ఞయ చరిత్రలకు గల సన్నిహిత సంబంధాన్ని నిర్దిష్టంగా 
తెలిపారు. ఆరుద్ర అతివిన్తారంగా “సమగ్రాంధ్ర సాహిత్యం” పన్నెండు సంపుటాలుగా 
రాశారు. చాళుక్య యుగం నుంచి ఆధునిక యుగం వరకు సహృదయ పరిశీలన 
రాశారు. ఆరుద్ర నవీన పరిశీలనా దృష్టి కూడా వుంది. అయితే కొన్ని 
పొరపాట్లున్నాయన్న విమర్శ లేకపోలేదు. సాహిత్య చరిత్రను చదివించేలా రాయడం 
ఆరుద్రతోనే మొదలైందనవచ్చు. జి.నాగయ్య, ద్వానా శాస్త్రి, వెలమల సిమ్మన్నల 
సాహిత్య చరిత్రలు కాలానుగుణంగా సాహిత్యాభిలాషుల కోసం, సాహిత్య విద్యార్థుల 
కోసం, తెలుగు బోధించేవారి కోసం ఉపకరిస్తాయి. 


102 తెలుగు విమర్శ-పరిణామం 


తెలుగు విమర్శకి ప్రాంతీయ చరిత్రలు కూడా విసృృతిని కలిగించాయి. దొణప్ప 
“ఆంధ్రసంన్థానములు - సాహిత్య పోషణ”, కమలా అనార్మ్భలి” పిఠాపురం సంస్థానం 
- కవి పండిత పోషణం, కె. వెంకటేశ్వర శర్మ” గద్వాల సంస్థానం - వాజ్మయ 
పోషణ” వంటివి పేర్కొనదగినవి. మరుగుపడిన మాణిక్యాలు, చరిత్ర కెక్కని చరితార్భులు 
వంటి పుస్తకాలు రచించి బి.రామరాజు మరొక కోణాన్ని ఆవిష్కరించారు. 


మానవ చైతన్యం, మానవ వికాసం, నవ్య సంప్రదాయం లక్ష్యాలుగా చేతనావర్త 

కవిత్వం వెలువడింది. సాహిత్యంలో జరుగుతున్న సాహిత్యేతర దాడుల్ని తిరస్కరిస్తూ, 
భారతీయ సంస్కృతీ వికాసమే సమాజ వికాసమటూ 

పేర్వారం జగన్నాథం 

కోవెల సుప్రసన్నచార్య 

వి. నరసింహారెడ్డి 

చేతనావర్త కవులుగా వచ్చారు. వర్తమాన విష వలయాలను (అంటే విదేశీ 
రాజకీయ సిద్ధాంతాలు, కుహనా ప్రగతివాదులు )ఛేదించుకొని చేతనా వర్త కవిత్వం 
వచ్చింది. అయితే ఈ చేతనావర్త కవిత్వం అభ్యుదయ, దిగంబర, విష్లవవాదుల 
నుంచి సహజంగానే ప్రతి విమర్శకులోనైంది. కానీ చేతనా వర్తక కవిత్వ విమర్శ కొత్త 
వెలుగుల్ని ప్రసరించేసింది. 

తెలుగు విమర్శ పరిణామంలో కావ్య లక్షణ (గంథాలు, భాషా చర్చలు కూడా 

ముఖ్యమైనవే. సంస్కృత లక్షణ గ్రంథాలను అనువదించటం, వ్యాఖ్యానించటం, చర్చించటం 
ద్వారా లాక్షణిక విమర్శ ప్రాచుర్యం పొందింది. ఎస్‌.రాఘవయ్యంగార్‌ “కావ్యాత్మొ, 
గడియారం రామకృష్ణ శర్మ “దశ రూపకసారము, తల్లావజుల శివశంకర స్వామి 
“కావ్య స్వరూషమ్‌”, తెలుగు అకాడమీ ప్రచురుణ “రంగస్థల శాస్త్రము", పింగళి లక్ష్మీకాంతం 
“ సాహిత్య శిల్ప సమీక్ష పురాణం సూరిశ్రాస్తి “విమర్శక పారిజాతం”, జి. వి. కృష్ణారావు 
“కావ్యజగత్తు”, తిప్పాభట్ల రామకృష్ణ స్‌ ససిద్ధాంతము ఆ ఆంధ్రుల వరివస్య” వంటివి 
పేర్మానదగినవి. కోవెల సంపత్కుమార “తెలుగు ఛందోవికాసము”, రావూరి దొరసామి 
శర్మ “తెలుగు భాషలో ఛందోరీతులు”, క. సర్వోత్తమరావు “దక్షిణాత్యదేశి ఛందోరీతులు 


దా॥ ద్వానాశాస్త్రి 103 


- తులన్నాతక పరిశీలన” చేరా “ముత్యాల సరాలు” మొదలైనవి విమర్శను పరిపుష్టం 
చేశాయి. కల్లూరి వేంకట రామశాస్త్రి “గుష్తార్ధ ప్రకాశిక”, దువ్వూరి వెంకట రమణ 
శాస్త్రి “రమణీయం”, స్ఫూర్తిశ్రీ “బాలప్రొఢ వ్యాకరణ సర్వస్వము”, అంబడిపూడి నాగ 
భూషణం “బాలవ్యాకరణ వికాస వివేచనము” మొదలైనవి వ్యాకరణ విమర్శ గ్రంథాలు. 

ప్రత్యేక సందర్భాలలో, షష్టిపూర్తి సప్తతి శతజయంతి ఉత్సవాలలో, 
రజతోత్సవాలలో ప్రత్యేక సంచికలు వెలువడుతూ వుంటాయి. వీటిలో సాహిత్య విమర్శకి 
సంబంధించిన అమూల్యమైన, ప్రామాణికమైన వ్యాసాలుంటాయి. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీ పురిపండా అప్పలస్వామి సంపాదకత్వంలో ఇటువంటి వ్యాసాలను కూర్చి 
“సారస్వత వ్యాసములు” అనే పేరుతో సంపుటాలుగా ప్రచురించింది. సాహిత్య విమర్శ 
- పరిణామ వికాసాల విశ్లేషణకి ఇవి బాగా తోప్పడతాయి. ఆంధ్ర పత్రిక వార్షిక 
సంచికలు, అరసం సభల సంచికలు, కవుల రచయితల స్కృతి సంచికలు, అభినందన 
సంచికలలో కూడా విశేష విమర్శ వ్యాసాలు కనబడతాయి. ప్రపంచ తెలుగు మహాసభల 
సందర్భంగా కృష్ణాజిల్లా రచయితల సంఘం “సాహితీ సర్వస్వం” అన్నట్టుగా ప్రత్యేక 
సంచికలు వెలువరించింది. ప్రభుత్వం నిర్వహించిన మొదటి ప్రపంచ మహాసభల 
ప్రత్యేక సంచికగానీ, యువ భారతి వారి 'మహతి' గానీ, కాకతీయ సంచిక, రెడ్డి 
సంచికలు గానీ పరిశీలిస్తే మన భాషా సాహిత్యం వికాసాలూ, విమర్శ వికాసం 
అవగతమవుతుంది. 

కందుకూరి స్వీయ చరిత్ర, చిలకమర్తి స్వీయచరిత్ర, శ్రీపాద సుబ్రహ్మణ్య 
శాస్త్రి “అనుభవాలూ - జ్ఞాపకాలూ”, చెళ్ళపిళ్ళ “కథలూ గాధలు”, గడియారం రామకృష్ణ 
శర్మ శతపత్రం”, దాశరథి యాత్రా స్కృతి వంటి స్వీయ చరిత్రలు కొత్త విమర్శలోకాన్ని 
చూపిస్తాయి. కందుకూరి, గురజాడ, చలం, సి. పిబౌన్‌, సంజీవ దేవ్‌, కుందిర్తి, శ్రీశ్రీ 
వంటి వారి లేఖలలోనూ, డైరీలలోనూ, భారత పత్రికలో “కలగూరగంప?” శీర్షికలోనూ 
కూడా విమర్శను గ్రహించవచ్చు. 

పూర్వ పీఠకలు వాస్తవానికి లఘు సిద్ధాంత వ్యాసాల వంటివి. పీఠికలపై డి. 
చంద్రశేఖరరెడ్డి సిద్ధాంత గ్రంథం పరిశీలిస్తే విమర్శ పరిణామానికి, విసృృతికి పీఠికల 
పాత్ర తెలుస్తుంది. పూర్వ కావ్యాలకు, వ్యాఖ్యానాలకు గల పెఠికలు 'ప్రామాణికమైనవి. 
ఆధునిక యుగంలో కూడా కట్టమంచి, బండారు తమ్మయ్య, వేటూరి ప్రభాకర శాస్తి, 


104 తెలుగు విమర్శ-పరిణామం 


నిడదవోలు వెంకటరావు, సోమసుందర్‌, శ్రీశ్రీ, కుందుర్తి, చేరా వంటివారి పీఠికలు 
విమర్శ పద్ధతులకి పాఠాలవంటివి. తిరుమల రామచంద్ర “సాహితీసంగతుని స్వగతం”, 
ఆరుద్ర “వ్యాస పీఠం” వంటివాటిని విశిష్ట విమర్శగా పరిగణింపవచ్చు. 

వివిధ పత్రికలలో కవుల, రచయితలతో నిర్వహించే “ముఖాముఖి” సంభాషణల 
వల్ల (ఇంటర్వ్యూలు) కూడా విమర్శలు వెలువడటం గమనిస్తాం. ఈ విధంగా సాహితీ 
ప్రపంచంలో ఎన్ని ప్రక్రియలు - రీతులు - రూపాలు వున్నాయో, ఎక్కడ అవకాశం 
వుందో అక్కడ తెలుగు విమర్శ ఉంటూనే వస్తోంది. ప్రసార మధ్యమాలలో మాత్రం 
సంచలనాత్మక విమర్శకే స్టానం (అదికూడా అత్యల్పం) అభిస్తోంది. 

సమాపనం 

ఈ “తెలుగు విమర్శ పరిణామం” అనే పుస్తకం ద్వారా మన తెలుగు విమర్శ 
పుట్టుపూర్వోత్తరాలు, ఆవిర్భావ, పరిణామ వికాసాలు, సూలంగా తెలుసుకుంటాం. 
అయితే నేటి “విమర్శ స్థితి ఏమిటి? అన్నది కూడా చర్చనీయాంశమే. 

నేటి విమర్శ కూడా సాహిత్యానికి కొంత పుష్టి చేకూరుసోంది. విభిన్న 
ధోరణులతో విమర్శ సాగుతోంది. అయితే మారిన పరిస్థితుల వల్ల, ఇతరేతర ప్రభావాల 
వల్ల విమర్శ సంకుచితమవుతోంది. విమర్శ అంటే కేవలం స్తుతి లేదా నిందగా 
మారిపోతోంది. పంతాలు పట్టింపులు ఎక్కువయ్యాయి. “వర్గ విమర్శలు” అనే కొత్త 
ధోరణలు తలెత్తుతున్నాయి. వీటికితోడు విమర్శను స్వీకరించేవారు కరువైపోయారు. 
స్తుతి కాంక్షాపరులైన కవులు, రచయితల వల్ల విమర్శ ఏకపక్షమై, సన్నగిల్లుతోంది. 
సరైన విమర్శ ఉన్నప్పుడే రాణించటం, అభివృద్ధి చెందటం, ఎదగటం, ఉంటాయన్నది 
మరుగునపడుతోంది. తాత్మాలిక మెరమెచ్చులకి అలవాటవుతున్నారు. 

“శబ్దం అనే వెలుగు లేకపోతే లోకమంతా గాధాంధకార బంధురమే అంటాడు 
దండి. మరి ఆశబ్దమే సాహిత్యానికి (ప్రాణం. శజ్లోపాసన సాహిత్యానికి అత్యంతా 
వశ్యకం. సృష్టికే కాదు విమర్శకీ శబ్లోపాసన అవసరం. ఇది ఛాందస భావంగా 
అనుకోకూడదు. శబ్ద ప్రపంచాన్ని (ప్రేమించి, ఆరాధించి శబ్ద మహిమను తెలుసుకొని 
“విమర్శకు పూనుకోవాలి. అప్పుడు విమర్శ సాహిత్యానికి వన్నె చేకూరుస్తుంది. కవికి 
లేదా రచయితకి విమర్శకుడు శత్రువు కాదు - కాకూడదు!! 


దాః ద్వానాశాస్త్రి క్షే05 


అనుబంధం - 1 
1.“కవి: క్రాంతదర్శీ” 
-భూత భవిష్య ద్వర్తమాన కాలాలను (తత్సంబంధి విషయాలను) 
చూడగలిగినవాడు క్రాంతదర్శి. అటువంటి వాడు కవి. అంటే ద్రష్టు 
2.కవీనాం మానసంనేమి! తరతిప్రతిభౌసా 
యత్‌ పోతీన పయాంసేవ! భువనాని చతుర్దశ!! 

-కవుల మనస్సు చాలా గొప్పది. అది తన ప్రతిభా ప్రకాశంతో చిన్న పదవతో 
సాగరాన్ని దాటినట్లు - పదునాలుగు లోకాలను చుట్టి రాగలదు. కవి హృదయానికి 
సమస్సులు (కవికావచ్చు - రచయిత కావచ్చు) 

3. “సాక్షరావిపరీతాశ్చేత్‌ రాక్షసావవకేవలమ్‌ 
సరోసవిపరీత్యోపి సరసత్వంన ముంచతి” 

- సాక్షరులు (కేవలం అక్షర జ్ఞానంగలవారు లేక పండితులు) తిరగబడితే 
రాక్షసులే అవుతారు. సరసుడు తిరగబడినా సరసుడే అవుతాడు (సాక్షరా: - పదాన్ని 
తిరగేస్తే రాక్షసా అవుతుంది. సరస: పదాన్ని తిరగేసినా సరస అవుతుంది) అంటే 
సాక్షరులు తిరగబడితే దుయ్యబడతారు. సరసులు తిరగబడినా సరసంగానే 
విమర్శిస్తారు. 

త్న “0110130 15 601జ/0₹000 1000601 16260600 జు21166 01 
1100206, జగమ8 01113 00)001ఖజ (0806260100 0111664207 7263” - 
ఎట్‌కిన్స్‌ 

"సాహిత్యంలోని కళాత్మకతను విశదీకరించి సాహిత్య విలువల్ని వ్యాఖ్యానించే 
బుద్ధి వ్యాపారం విమర్శ 

5. “హృదయం లాంటిది కవిత్వం 

మెదడు లాంటిది విజ్ఞానం 


సంస్కారం లాంటిది విమర్శ” - జి.వి. సుబ్రహ్మణ్యం. 


106 తెలుగు విమర్శ-పరిణామం 


అనుబంధం - 2 

“భావి కవిత్వం - రాయప్రోలు లేఖ 

ఎదియొ అపూర్వ మధుర 
రక్తి స్ఫురియించుగాని అర్ధమ్మకాని 
భావగీతమ్ము లవి... 

అంటూ “ఉర్వశి లో కృష్ణ శాస్త్రి సి చేసిన ఒకానొక వర్ణనను ఆధారం చేసుకొని, 
విమర్శకు లనబడేవారు 'భావ। కవిత్వాన్ని నిర్వచించబూనుకున్నారు. అలాంటి 
నిర్వచనాలు బుద్ది అలసత్వాన్నే సూచిస్తాయి. అందుచేత అలానాటి “భావి కవులలో 
ఒకరిద్దరిని సమీపించి *భావీ కవిత్వమనబడే దాని విలక్షనతను తామేవిధంగా 
బోధపరుచుకున్నారో తెలుసుకోదలిచాను. వేదుల సత్యనారాయణ శాస్త్రి నాకు క్రితంలో 
రాసి పంపిన లేఖ “భావ కవిత్వం మీద విశేషమైన వెలుగును ప్రసరించదు. రాయప్రోలు 
సుబ్బారావు లేఖ మరింత సహాయకారి. అందుచేతనే దాన్ని ఇక్కడ పునరుల్లేఖించడం. 
చరిత్ర పత్రంగానైనా ఇది పనికి రాగదని అనుకుంటున్నాను. 

“బసవరాజు అప్పారావు మధురస్కృతి” శీర్షికలో కృష్ణశాస్త్రి “బసవరాజు 
అప్పారావు గీతాలు”కు రాసిన ఉపోద్దాతం చూస్తే “మొట్ట మొదటి భావకవి”గా 
బసవరాజు అప్పారావునే ఆయన ఎంచినట్టు తెలుస్తుంది. తానే ఇలా వివరించారు 
కూడా: 

“మొట్టమొదటి భావకవి. అంటే భావ కవిత్వానికి త్రోవ చూపినవాడనే కాదు 
; తరువాత వచ్చిన భావకావ్య జగత్తుకు ప్రవేశికవంటివాడు”. 

కావచ్చు. కాని, రాయప్రోలు సుబ్బారావును కాలాన్ని బట్టి మొదటి 'నవ్య 
కవిగా కురుగంటి సీతారామయ్యవంటివారు ఎంచి ఉన్నారు. కాబట్టి ఆయన 
ఇందుగురించి ఏమి రాశారో లోకానికి తెలియాలి. 

“శీ రవ్యాత్‌ 

రాయప్రోలు 
6-5-1965 


డా॥ ద్వానాశాస్త్రి కే07 


శ్రీ రమణారెడ్డి గారికి. మీ గ్రంథము అందింది. రామిరెడ్డి మళ్ళీ హృయములో 


_..భావ కవిత్వమనే పదము నాది కాదు. నేను పెట్టిన పేరు అభినవ కవిత. 
హరిసర్వోత్తమ రావు అది కాదన్నాడు. ఖండ కవిత్వమనే పదం సూచించాడు. ఖండమంటే 
పటిక బెల్లపు ముక్క అది నమలరు. మెల్లగా కరుగుతుంది. రూపములో చిన్నది. అదీ 
ఒప్పుకోలేదు. భావ కవిత్వమని కంకణ ప్రధమ పీఠికలో వ్రాసిరి. వారి పేరు 
లేదు. ఊరకే ప్రకాశకులు అ ని వేశాను. వారు ను క్రొ రప 20అరం” 
అనే అర్ధములో వాడిరి. తరువాత ఆ పద చర్చ వచ్చింది. వేటూరివారేదో చెప్పారు. 
తు వారు తేల్చివేశారు. 

“ఇక్కడ భావపదం కవిత్వమనే దానితో కూడి వున్నది. కాగా కవిత్వములో 
భావ, విభావ, అనుభావ, వ్యభిచారీభావాదులకు సంబంధించినదని వ్యాఖ్యానం. 


- తృణ 
సలి 
నిను, 


రాయప్రోలు ముఖ్యంగా శృంగార భావమును - తత్రాతిపదిక అయిన 
మానవానురాగమును రాజనాగరిక విద్వాంసుల ఆవణములోనుంచి బయటికి 
లాగాడు. జాతి కులాలు అద్దుకోని సహృదయ సామాజిక వీదులలోకి తెచ్చు మొట్ట 
మొదటనే దేవతల నందరినీ విసర్జించి చనోవరక్తు వాగర్జ ప్ర పణయమును కీరందాడు 
కాబట్టి - మటొక పక్షములో - శబ్దము కాగ అ అర్ధద్యోతకమయ్యే భావమే ప్రధానంగా 
కలది అని ఫలితం సిద్ధిస్తుంది. నాకు ఇష్టార్థం కూడా ఇదే. కాబట్టి భావకవిత్వమనే 
తరువాత నేను వాడితిని. 'పాడవమ్మ గీతా సఖీ! భావపదము' అని 'తెలుగుతోటిలో 
ధ్రువంచేశాను. అయితే ఇదీ కేవలం రాయప్రోలు సృష్టికాదు. మహిమ్నస్తోత్రమని ఒక 
రచన ఉన్నది. అది దుర్వాస మహర్షి ప్రణీతమని పండిత సంప్రదాయం. 
అందులోనే మొట్టమొదట “'జ్యోతర్మయం వాజ్మయం” అనే భోధ ఉన్నది. 
“'మాతృకాక్షర సఖీం -సౌభాగ్య విద్యాం” అనే పదాలు కూడా అందులోనివే. నన్నయ్య 
“అక్షరరమ్యతిను తడివి చూడండి. సౌభాగ్యవిద్య అంటే కావ్యం-సాహిత్యం-అని 
నేను సంభావించుకొన్నాను. పైగా, శబ్దము దాని వర్ణ సముచ్చయము నశిస్తుందనీ, 


1086 తెలుగు విమర్శ-పరిణామం 


అర్ధమే బావ భోధక మవుతుందనీ పూర్వ వ్యాఖ్యాతలు ఈ విషయమునే - మామిడిపండు 
రసము త్రావి, దాని తోలునూ, లోని విత్తునూ కూడా త్యజిస్తామని రమ్యా లోకములో 
చెప్పితిని. శబ్దానికి ఉత్తరపదం - ప్రకరణం - కూడా కావాలె. అవసరం గీతలో 
యోగ, ధర్మ, కర్మాది శబ్దాలు అనేకార్థాలలో ప్రయుక్తములు. కాగా, భావములేని 
అభావకవిత్వముంటుందా అన్న ఆక్షేపకులకు సమాధాన మేమిటి? 'శబ్టాను కల్చన' 
విధానం వారికి తెలియదనాలె. అంతే. తృణకంకణం సమీక్షిస్తూ ముట్నూరి వారు 
కృ.ప. 2,5,6 కాలముల వ్యాసము శశ్రారు. దానిలో భావ కవిత్వమనే పదం వాడారు. 
ఆ సమీక్షతోటే 'తృణం'” - ఆ యేదే మూడు ముద్రణలయింది. అంటే వైరాగ్య విద్య 
కాక, సౌభాగ్యమయిన విద్యాభావమును ప్రకటించే కవిత్వమని సిద్దిస్తుంది. ఇదీ 
భావ కవిత. 

“వాగర్థంబుల భాంధవంబు చిగిరింపన్‌, ప్రాణి సంతాన చేతో గోపాయిత 
రక్తసక్తమగు స్వాదు స్థాయి గుర్తించి, తద్యోగానంద ఫలావతీర్ధ రస మాధ్యుంబుపాసించిరే 


వాగధ్వర్యులు వారి కెత్తెద నమోవాకంబు సముండనై” అని తరువాత వ్రాసితిని. 

“అస్పష్టత” అనేది అర్ధంలేని మాట. శబ్ద క్లిష్టత వల్ల అస్పష్టత రావచ్చు. 
ఆముక్త మాల్యదలో అస్పష్టత వున్నగా స్పష్టత వున్నదా (?) వ్యాఖ్యాతలు చెప్పిన 
తరువాత ఈ అస్పష్టత - స్పష్టత అవుతుంది. 

“భావ కవిత్వములో నూటికి తొంబది పాళ్ళు అగపడి భ్రమ పెట్టేది అస్పష్టత 
కాదు. శబ్ద ద్వారబంధము వదిలిపెట్టి అర్ధ కవాటములు తెరుస్తాడు. స్వచ్చందంగా 
ఇష్టార్ధ వీధిలో విహరిస్తాడు. ఇది వ్యంజనావృత్తికి సహం. భావించిన ఇష్టార్థము 
అనిష్టార్ధంగా పరిణమిస్తే అప్పుడు దోషమవుతుంది. కలువల నిద్రలేపి అంటే, కలువలూ 
లేవు - అవి నిద్ర పోవడమూ లేదు - చంద్రోదయ మయిందని భావము. విరహుల 
బాధ - ప్రణయులరిరంసా - ఇవన్నీ భావ, ద్యోతకములు. ఇవి పరిచితం కాబట్టి 
సెబసంటారు. నవీన కల్చనలంటే తటపటాయిస్తారు. శేషం కోపేన పూరయేత్‌. 

“స్తుభగ భావం సౌభాగ్యమైనట్సే సం+హిత+ భావము సాహిత్యమయింది. 
అందువల్ల సాహిత్య రచినలో బ(516 బ్దం (శబ్దం) కూడా మంగళమూ మధురమూ 


దా॥ ద్వానాశాస్త్రి 109 


మసృణమూ అయిన రూపావతారమును పొందుతుంది. దానికి ఆనంద మొక్కటే లక్ష్యం. 
'కాపు కన్నె చెక్కిళ్ళ నవకంబు లేదె', నేను అన్నది అదే దృష్టితో. తరువాత ప్రకృతి 
ఆలంబన ఉద్దీపనలకు కారకం. అది పెండ్లింల్లు వంటిది. అచట ప్రధానంగా సంనివేశము 
యు[0ముల0 సుందరంగా సుస్మతంగా, సుశోభితంగా వుంటుంది. అంటే, వికారమూ 
విషాదమూ విఘాత (మూ) ఇత్యాదులకు అవకాశం తక్కువ. అమంగళం అనడానికి 
'శినేతర క్షతయే' అంటాడు. ఇది శబ్ద శబలత కాదు. కన్యకు (510) పరికిణీ కట్టుతుంది. 
పదిమూళ్ళ కోక కట్టదు ఇది 6౪100010%లో ఉన్న సుతారం. అది సున్నితం. పైగా 
నేను ప్రకృతిని కళ్యాణినిగా దర్శిస్తాను. ౫1200 13 ౧062 9మ000053 082 1006 
(0101 అన్నది అనిబిసెంటు. అందువల్లనో మాతలవంటి సరస్వతీత్యాది దేవతల 
కచ కుచాల వర్ణించుటము (510) అనౌచిత్యంగా పాటించాను 

“కాంత లేనిది కావ్యము లేదు. అసలు లోకమే లేదు. కాని ఈ కాంతను 
పూర్వ సాహిత్యములో అధికాధికంగా - రసోదయ -పకరణములో - పడకటింటి 
పాన్పునుంచి బయటకు రానీయలేదు. సంభోగమే అవధిగా పాటించారు. నేనే 
దానిని వదిలిపెట్టాను. కచకుచాది వర్దన లేకుండా కాంతా సౌందర్యం ప్రతీయమానము 
కాదా? సంభోగ ప్రసక్తి లేకుండా ౫ దానికి ఆవలగా - నర నారీ సంబంధం - ఇదే 
అసలు నేను వైతొలిగి (0), అభినవ కవితక ప్రయాణించడానికి కారణం. అది 
సాధ్యమయిందని నాడు కట్టమంచి, ముట్నూరి రసవేత్తలు నన్ను ప్రోత్సహించారు. 
క్షమించండి, వారిరువురి కంటే సాహిత్యావలోకనం చేయగలిగిన, చేసిన 'సవిమర్శకులు 
నాకు కానరాలేదు. పచ్చి ముత్యాల తమ్మి పూబళ్లెరమున పద్మ (ము) వంటి ముఖం 
మీద ముత్యాల వంటి చెమట చుక్కలు తళుకు లరమోడ్డు గొనుజంట కలువ లమర 
(వాలిబడ్డ కాటుక కండ్లతో)జాజు లలితల (వ్రేలాడబడ్డ చేతులతో) విశద మంజరులతోడ 
(పైట తొలగిన పాలిండ్లతో) చెలియ తోచె భోగార్చన సలిపినట్లు - ఇది సురతాంత 
వర్దన - ఆ భోగమును కూడా ఒక అర్చనా విధానంగా భావించాను. అస్పష్టత అంటే 
ఏమి యేడవవలెనో తెలియదు. బిడ్డల సయ్యాట తల్లికివలె మిధునక్రీడ ప్రకృతికిని 
ఇష్టార్దమే. అలాగే అన్నా చెల్లెండ్లు - జనక పుత్రకులు -అమలిన వ్యాసక్తులయిన 
యువతీ యువకులు - వీరి సాహచర్యము కూడా... నా కావ్య రచనయందంతటనూ 
అంతర్లీనంగా వుంటుంది. ఇక వారి కంఠం పట్టేది నా సమాసాలు. 


110 తెలుగు విమర్శ-పరిణామం 


“అర్ధవత్‌ సమాసమ్‌.” ఇష్టార్ధవ్యచ్చిన్నంగా కావ్య వాక్యమును విహితోపచార 
గుణానుసారంగా సమానమును నిగ్రహించుకోవాలె. పద్మ నయనంబులు వాడు 
వారి మామూలు ధోరణి. పద్మముల యొక్క కన్నులని విగ్రహం. పద్మ ఇవ నయన 
అంటే ఇష్టార్ధం వస్తుంది. ఇది తెనుగులో సాధ్యమేనా? చిగురుమోవి - చిగురువంటి 
మోవి. దీనిని తత్సమించితే - పల్ల వాధరము అవుతుంది. అప్పుడు వారి కఠం 
పట్టుకొంటుంది. ఇది దీని తత్వం. ఇది కూడా భావ కవిత్వము కాద. 'ముఖ నాసికా 
వచనామ స్వార: అనే సూత్రములో ద్వంద్వ సమాసం మామూలుగా చెప్పవద్దని - 
ముఖ సహ నాసిక.... అని తత్పురుష చేయమంటాడు భట్టోజీ. (పుస్తకం దగ్గర 
లేదు) మీరు పరిశీలించండి. ఇంత యెందుకు? మీది శాసనాన్ని అనుసరిస్తే తెనుగులో 
మహాకవుల సమాసములు అనేకములు దుష్టములవుతవి. 'నల్లని చిన్నవాడు, 
చరణంబుల గజ్జెలు మోగువాడు -జాబిల్లి మొగంబువాడు-' అని నేను వ్రాస్తే - 
నాకు సమాస ప్రకరణం తెలియదన్నారు. వీరితో యేమి వాదం-దొమ్ములాట తప్ప 

“...ఏవో ఈ ఉదయం కూర్చోగా మనసుకు (9) తగిలిన ప్రకాశన వాక్యాలు 
వ్రాశారు. మీరు అడిగితే చెప్పబుద్ది పుట్టింది. లేకపోతే యథా (ప్రకారం మౌనమేనా 
వ్రతం. శుభం 


భవదీయుడు 
రాయపోలు సుబ్బారావు 
శ్రీ కె.వి. రమణారెడ్డి 
నోట్సు థి 
1. నేను రచించిన 'కవి కోకిల. 
2. కృష్ణా పత్రిక 
3. 'అస్పష్టతా'” దోషం గురించి చేసిన విమర్శలకు సమాధానంగా రాయవోలు 
సుబ్బారావుగారి వాక్యం ఒకటి, అక్షరాలు పోల్చుకోలేనంతగా పెన్సిలు రాత మూలాన 
చెరిగిపోయింది. చుక్కలు వీన్ని సూచిస్తాయి. 


దాః ద్వానాశాస్త్రి శే 1 


జ 


లః 


9 00 వ -కొ 


1. 
నల 
19. 
షేడ్త 


న. 
16. 


అనుబంధం - 38 
ఆధార (గంథాలు 


ఆధునికాంథ కవిత్వం - సంప్రదాయములు -ా ప్రయోగములు ఆ 
సి. నారాయణరెడ్డి 

ఆధునిక తెలుగు సాహిత్యంలో భిన్న ధోరణులు - (సంపా) కె.కె. రంగనాథా 
చార్యులు 

ఆధునిక సాహిత్య విమర్శ స సూత్రం - కొలకలూరి ఇనాక్‌ 

తెలుగు కవిత - సాంఘిక సిద్ధాంతాలు - ముదిగొండ వీరభద్రయ్య 
తెలుగులో తాలి సామాజిక కవులు - (సంపా) కె.3. రంగనాథాచార్యులు 
తెలుగులో ప్రతి విమర్శ ఆ పరామర్శ - సి.యస్వీ అచ్యుత శర్మ 

తెలుగులో సాహిత్య విమర్శ - ఎస్వీ రా మారావు 

దళిత సాహిత్య చరిత్ర - పిల్లి శాంసన్‌ 

దళిత వాద వివాదాలు - (సంపా) ఎస్వీ వ! 


మ్మన్న 


వ వ విమర్శకులు - వెలమల సిమ, 
స్త 


- (సంపా) ఎస్వీ ఆరాయణ 


పి 
సాహిత్య భావలహరి - ఎస్‌.వి.జోగారావు (తెలుగు అకాడమీ ప్రచురణ) 
తెలుగులో కవిత్వోద్యమాలు - తెలుగు అకాడమీ ప్రచురణ. 


112 తెలుగు విమర్శ-పరిణామం 





డా! ద్వానా శాస్త్రి 

1-1-డ2ిరి 

గాంధీనగర్‌, హైదరాబాద్‌ - 500 080 

జన్మస్థలం ; లింగాల, కృష్ణాజిల్లా 

పుట్టిన తేది : 15-6-1948 

చదువు : ఎమ్‌.ఎ., ఎమ్‌.ఫిల్‌ పిహెచ్‌.డి., ఢిలిట్‌ 
వృత్తి : ఆంధ్రోపన్యాసకులుగా 338 సంవత్సరాలు 
రచనలు ; మొత్తం 52 


ముఖ్యమైన రచనలు ; అక్షర చిత్రాలు, మన తెలుగు తెలుసు 
కొందాం, తెలుగు సాహిత్య చరిత్ర, 
మా నాన్నగారు, నానీలలో సి. నారె, 
విమర్శాదర్శనము, ద్వానాంతరంగం, 
సామెతల- జాతీయాలు, నూరు అరుదైన 
పుస్తకాలు, తెలుగు సాహిత్యంలో 
హాస్యమృతం మొదలైనవి. 

పురస్కారాలు : యు.జి.సి. నేషనల్‌ ఫెలోషిప్‌ జైమిని 
అకాదమి (పానిపట్టు జాతీయ పురస్మారం) 
తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట 
పురస్మారం, గురజాడ సాహితీ పురస్కార 
విశ్వసాహితీ వారి విమర్శక రత్ప సినారే 
సాహితీ పురస్కారం, మొదలైనవి 40 
పురస్మారాలు 

ప్రస్తుతం : 15 పోటీ పరీక్షలకు శిక్షణ 


01201. ౧2౮6 


న .... * తెలుగు జాతి భాషాసంస్కటతుల పై నేటి యువతరానికి ఆసక్తి కలిగించేలా 
ఖ్‌ ..... ప్రణాళికలు తయారు చేతడం 


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒక వేదికపై చేర్చి భాషాసంస్కృతులు 
ఎదుర్కొంటున్న వ వ వచ ప వ. ర న =! 






షె | 
న. 


క వ ల న 
ఉపయోగించడానికి చర్యలు చేపట్టడం 


క న 
చర్యలు తీసుకోవడం 






9 తెలుగు వారి జానపద, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలకు, ఫ్ర 
ప్రణాళిక రూపొందించడం 


౩ తెలుగు జాతి ప్రాబీనతలను, ప్రశస్తిని వెలుగులోకి తేవడం 


9 తెలుగు జాతి చరిత్రపై, భాషపై గ్రంథాలు ప్రచురించి కొత్త పారిభాషిక పదాలు 
తయారు చేయడం 


క న న చర 
బోధనోపకరణాలు తయారు చేసే ప్రణాళిక రూపొందించడం 


క న న టై న. ర ౩. 
ప్రాచుర్యం కల్పించడం 


తెలురు భాష వికానం తెలుగు నంప్కృతి ప్రకాశం 


